శ్రకార శిఖరం 


(గేయ సంపుటి 


జూబిలీ పబ్లికేషన్స్‌ 
హైదరాబాద్‌ 





SRIKARA SIKRARAM 
(Collection of Lyrics in Telugu) 
by 

Dr. J. Bapu Reddy 


First Edition : July 1985 
Second Enlarged Edition : March 1993 
Third Enlarged Edition : May 2002 


© Author 


Price : Rs. 100/- 
US $10 


Copies available at : 
Visalandra Publishing House 
Vignan Bhavan, 

Bank Street, 

Hyderabad. 


Published by : 

Jubilee Publications 

Plot 10, Road 5, 

Jubilee Hills, 

Hyderabad - 500 033 A.P. - INDIA 


Designed & Printed at: 
Swamy Offset printers, 
Vijayawada-2. 


(Book Released by Shri P. Krishniah, IAS Executive Officer TTD at a special 
function presided over by Prof. Ravaa Srihari, V.C., Dravidian University, Kuppam) 


శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అగణిత భక్తకోటి పక్షాన 





ఎడు కొండల మీద వెలసిన 


16-5-2002 నాడు భక్తి పప్రత్తులలో 


af. 


(de) 


శం 


అం 


“ఎడుకొండల మీద ఎమున్నదో కాని 

నా గుండె అచటనే నాటుకొని పోయింది 
గొడవేది జరిగినా, “గోవిందా! అంటుంది 
తెరువేది లేనిపుడు, తిరుపతీ! అంటుంది” 
“సిగ్గవుతున్న దినాకు శ్రీనివాసా 

నెరసిన తలనీలాలను నీ కీయాలంటే 

నీ కొరకే పోషించిన ఈ కుంతలనీలాలను 
ఎంచుకిలా పాడు చేయుచుందునాొ గోవిందా 
నాతలలోపలి తలపులు నీకు కానుపడవలెనని 
నల్లని నా తలను తేట తెల్లముకావించావో! 


జె బాపురెడ్డి 


ఖై 


శ్రీ 


శ్రీ పద్మావతి - వెంకటెశ్వరుల 
ఆశీనులతో 


“శీకార శిఖరం” తొలి ప్రతిని స్వీకరించిన భోక్త్షవదాన్యులు 





శ్రీ లంక జానకి రామయ్య - శ్రీమతి లంక అమరవల్లి 


ప ఆ 

తొలి ప్రతి సమర్పణ 
శ్రీ. లంక జానకి రామయ్యగారు 
పవ్యిత గోదావరీ తీరంలోని 
కోలంక (గ్రామం మట్టిలో వుట్టన మాణిక్యం 
స్వయంకృషితో నత్యధర్మశీలతలో 
సాగించిన తన జీవిత యాలో నాథింబిన విజయాలు, 
ఆయన బహుముఖ వ్రతిభకు సాక్రభూత వతాకాలు 
సొభాగ్యాల తూర్పుగోదావరి గడ్డపై వుట్టిన 
ఈ తెలుగుబిడ్డ ఎద్యాభ్యానం 
ఆంధ్ర విళావిద్యాలయంలో మొగ్రలొడిగింది 
మధురై, అణామలై విళ్ళొవిద్యాలయాలలో 
బికసించి వరిమళించింది 
బెన్నాయ, అహ్మదాబాద్‌, ఢిల్లీ, వుణొ వంటి విద్యా విజ్ఞాన కేంద్రాలలో 
(ప్రజ్ఞాన ధనుడైన జిజ్ఞానువు శ్రీ జానకరాయయ్యం 
దోశ విదేశాలలో పర్యటించి, మూటకట్టుకొని తెచ్చిన అనుభవాలను 
స్వదేశ సేవకు అంకితం చేసిన దేశ భక్తుడు 
కేంద్ర ప్రభుత్వ భత్రం కింది 'సిమెంటి కార్పొరేషన ఆఖ ఇండియా” 
ఊన్హతోద్యోగ ఏఠం వేసింది 


ఈ కార్యజారునికి, కర్మవీరునికి 


ఆయన వృత్తికి ఆదర్భనీయ శక్తిగా నిలిచింది 
ఆయన చిత్త వృత్తి దేశభక్తి, దైవభక్త్‌ 
నంఘసేవ - స్వామి పూజు, మానవ సేవకే అంకితంచేసిన 
మహనీయ విలువలకు మారురూవం జానికరామయ్య దంవతులు 
సాహిత్యం, నంగీతం, నాట్యం, నాటకం, చిత్రలేఖనం వంటి 
లలిత కలలన్నీ 
మానవాభ్యుదయానికి మార్గాలని నమ్మిన మహా మనీషి ఆయన 
అమృత కళా సాగర నంన్కృతి 
“ఆంధ్ర కళారత్త” బిరుదంతో ఆదరించిన బిరత్తు కళారాదకుడు 
“లంక ఆర్ట్‌ థియేటర్స్‌ 'ను నిష్కళంకంగా నిర్వహిస్తున్న నిత్వనత్యశోధకుడు 
పాత్రత ఎరుగిన ధానళిలి, వవిత్రత వెలిగిన జ్ఞానళీలిగా 
జానకి రామయ్యను నమాజం గుర్తించి కీర్తిన్తున్నాది 
నీతి నిజాయితీ రథం మీద నిర్మల ధర్మతత్త్సరత పథం మీద 
ఆయన్ని నడీపిన్తున్సది శ్రీమతి లంక అమరవల్లి 
ఆమె ఆయన అనురాగవల్లి, ఆనందాలవెల్లి, ఆదర్భ జీవితమతల్లి 
అందుకే శ్రీకార ఓంకార న్వరూపులైన శ్రీ వద్మావతీ-వెంకటేశ్యరు లకు 
అంకితం చేసిన నా ఈ 'క్రీకార శిఖర' కావ్య సంపుటి లొలిప్రతిని 
ఆదిదంపతుల ఆశీన్సులతో 
అమూల్యవరప్రసాదంగా సమర్పిస్తున్నాను 

- జ బావురెడ్డి 

కృతికర్త 


Lilting Lyricist 
- Amerendra 
In this latest collection of his poems, Dr. J. Bapu 
Reddy has sought to give expression to profound feelings 
of devotion with intensity of feeling and clarity of vision. 
Emotional integrity is the hall mark of devotional poetry 
and we have its unmistakable ring in all his poems, which 


display lyrical grace and charm of vivid imagery. 


Many of the lyrics are addressed to Lord 
Venkateswara, the favourite God of the poet. In varying 
moods of supplication, quest, enquiry, elation and ecstay 
the poet offers tender flower of devotion at the Lord's 


feet. 
"My head is Tirumula 
And you are its Lord 


You are its refuge" he exclaims and implores Him 
to come down from the din and bustle of the seven hills 
and reside in the silent sanctuary of his heart. He 
identifies Lord Venkateswara with the Truth and Love 
that transcend birth and death and establishes with it an 
intimate bond of kinship which snaps never. 


In an interesting poem he describes himself as the 
darling child of three mothers and fervently invokes the 
gracious benedictions of Wisdom, Truth and Prosperity. 





In another Poem addressed to Lord Narasimha of 
Simhachalam, the poet portrays him as the light of 
wisdom splitting and emerging from the petrified pillar of 
ignorance. When the ray of illumination flashes forth all 
shades of darkness flee and when the Sun questions 
where darkness is, the poet searches for it in vain, a 
symbolic lyric addressed to the Sun. 

The lyric "Song of Light" affirms the poet's faith in 
the divinity of humanity and the humanity of divinity. He 
is convinced of the presence of an onlooker who is 
behind the world of the eye and the ear. 

A new creative orientation is given to ancient mythis 
to fortify the communicative force of aesthetic experi- 
ence. 

My fancies are Gopies, 

In the pool of light 

They entreat in nakedness, 

The enchanting smile, 

of the ravisher of souls 

He says in the opening song. Invoking the grace of 
Rama of Bhadrachala, the poet movingly remarks, "Your 
abode is on the bank of Godavari of my agonies" and 
prays to the Lord to ferry him across. In a lyric on 
Ranganatha, the poet portrays the immanent nature of 


divinity peeping through the painted veil of life. He feels 


its presence in every 01055100106 flower, swaying wave, 
fanning breeze. 

Though the poet addresses many of his lyrics to the 
deities of the Hindu Pantheon, there is no narrow 
sectrarian feeling in the poetry. He celebrates the univer- 
sal aspects of truth, love and beauty, which strike a 
responsive chord in all hearts. The absolute and all 
pervasive aspects of god are stressed in some lyrics in this 
collection which embodies the vision and wisdom which 
seeks to blend monism and dualism. The spiritual Quest 
is linked with the creative urge of the poet who dreams 
as long as he breathes. For him poetry, in the words of 
Ezra pound, is a ceaseless voyage from half-covered 
blindness to naked light. He asserts paradoxically that we 
gain when we set out to seek, that we taste fulfillment 
when we begin to yearn for an ideal. With an almost 
Socratic ring, the poet exclaims "| know only one thing 
That I know not of one thing", reminding us of Omar 
Khayyam who uttered in dismay : "There is a door for 
which found no key/there is a veil past which [could not 
see". 

This collection of poems manifests the spiritual 
aspect of Dr. J. Bapu Reddy who hitherto made a mark 
as a poet of love and progressive ideology. With com- 


mendable courage of conviction the poet boldly declares 


his faith in god in these days of rampant skepticism and 
fashionable rationalism. There is freshness, warmth and 
in his feeling-tone which is very rarely found in philo- 
sophical verse that tends to be vague and dull. As aptly 
remarked by John Keats "Axioms of philosophy must be 
proved upon our pulse". Poet Bapu Reddy has streered 
clear of dully abstractions which mar spiritual poetry. 
With intensity and integrity he has animated his lines. 
There are passages that provide proof of his maturity. 
The questing spirit of the poet does not let him rest on his 
oars. He is ever on the move seeking "fresh woods and 
pastures new". It is really surprising and landuable that a 
very busy Administrative Officer, J. Bapu Reddy, finds 
time to remain an unwearied votary at the shrine of the 
Muse and regards poetry not as a pleasant pastime but an 
avenue of fulfilment for life's sublime aspirations and 
invisible yearnings. The lyrics collected in this volume 
hold forth a brght promise of a higher achievement in the 
realm of spiritual poetry pioneered by Annamacharya 
and enriched by Tyagaraja. Bapu Reddy is endowed with 
imagination, intuition and introspection along with the 
art that can transform the heat of passion into the light 


of illumintion that can "convert a point into a line". 


హృదయనాదం 


“శీకార శిఖరం” నా కవితా బేతనకు కేతనం వంటిది. ఏనాడో 
అమెరికాలో ఎగరవేసిన నా ఆత్మానుభూతుల అక్షరరూవమిది. “అది 
మూడవ ఐవనత ముద్రణకు నోచుకుంటున్సు ఈ శుభసందర్భంలో 
ఆనంద నృందనంతో (హాగుతున్లు నా వ్యాదోయునాదోల 
వినివించాలనుకుంటున్నాను. అమెరికాలో వెలసిన వెంకటేళ్షుర స్వామిక 
ఆనాడు అంకితం చేసిన శ్రీకార శిఖరం కావ్యనంవుటి ఈనాడు పునర్‌ 
వినత మూడవ ముద్రణగా వెలువడుతూ ఎడుకొండల మీద వెలసీన శ్రీ 
వెంకటేళ్చుర స్వామికి భక్త ప్రవర్తలతో అంకితంచే సే భాగ్యం కలిగినందుకు 
నేనొక ఆనంద బిందువునైపోతున్నాను. ఈ నన్సివేశానికి కారణభూతులైన 
విజ్ఞులు రనజ్ఞులు దేశభక్తికి దైవభక్టికి మారురూవులైన శ్రీ లంక జానకి 
రామయ్యగారికి వారి నతీమణీ శ్రీమతి అంక అమరవల్రి గారికి నా 
ఎనలేని కృతజ్ఞతలు. 

మరువురాని ఈ మధురానుభుతికి గ్రేరణ శ్రీ వెంకటేశ్చురస్వామి 
అనుగ్రహమే అని విళ్ళనీస్తున్నాను. తొలివ్రతిని స్వీకరిస్తున్న శ్రీ లంక 
జానకరామయ్య - అమరవల్లి దంవతులకు స్వామి వారి ఆశీన్సులు 
నహృదయుల అభినందనలు ఎల్లప్పుడు ఉండాలని ఆకొంక్షీన్తున్నాను. 
నిజానికీ అమరవల్లియే జానికి మై రామయ్యలో లీనముయ్యే ఉన్సుది. 

నేను నాలుగు దశాబ్దాలుగా వ్రాన్తున్న కవితల్లో మూడు ముఖ్యమైన 
భావధారలు గమనించాను. ఆలోచనా శిఖరాల నుండీ, అనుభూతుల 
లోతుల్లో నుండి వ్రవహించే ఈ చైతన్య ధారలు నిజానికి ఎకైక నత్య 
సౌందర్య ప్రకటనాత్మకాలే. మనకు అగుపించే ప్రకృతినీ, వరినరాలనూ, 
మనం అనుభవించే జీవితాన్సీ, మూడు రంగుల్లో చిత్రించుకుంటున్సుట్టు, 
మూడు రంగాలుగా అన్వయించుకుంటున్నట్లు నేను గ్రహించాను. 


అందుకే మన భావానలన్నీ ప్రధానంగా వణయోన్ముఖంగాన్తొ సామాజిక 
(ప్రగతి వరంగానో, ప్రణవాత్మకంగానో ప్రకటి తమౌతు న్నాయి. అయితే ఈ 
(తివిధాలోచనలూ, త్రిముఖానుభూతులూ పరస్పర సామరస్య సమన్వయం 
కలిగి ఉన్నప్పుడే సమగ్ర జీవితానందం సాధ్యమౌతుంది ఆ నరస 
సమన్వయ సాధనమే సాహిత్యం, ముఖ్యంగా కవిత్వం అని నా విశ్వాసం, 

పణయశీలిత, సామాజిక ప్రగతి శీలత, ప్రణవ లత, దర్శించే 
సత్యం ఒకటే ఆశించే ప్రయోజనం ఒకటే. స్త్ర వురుషుల వరస్పర (పేమ, 
నమాజంలోని సాటి మనుమల వట్ల సానుభూతి, అందరిని నడివిన్తున్న 
దనుకుంటున్స దైవం వట్ల ఆరాధన - ఈ రాగ్యతయీదర్భనం 
జీవితానందమూ, ఇవావర సౌఖ్యమే కదా! అయితే వ్రణయరాగం. 
ప్రతిగతిరాగం కంటె మనిషిని ప్రభావితం చేసిది వ్రణవరాగం. కనిపంచే 
మానవళ్తికీ కనువించిన దైవశక్తికీ మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలను 
బట్టే మనిషికి మనిషికీ మధ్య వుండే భావబంధాలు సామాజిక నంబంధాలు 
రూవుదిద్దుకుంటాయి. మానవుడు - దైవం పరస్పర వ్రతిబింబాలే అన్న 
మవోన్సత భావచైతన్యంలో నుండి అద్వైతవాదం ఆవిర్భవించింది. 
అద్వైత భావావగాహన త్రికరణ శుద్ధిగా జరిగితే మనిషికీ దేవునికీ 
మధ్యేగాక మనిషికీ మనిషికీ మధ్య ఉండే అడ్డుగోడలు కూడా 
తొలగిపోతాయి. త్వమేవాహం, తత్వ మసి, సోహం, అహం బహ్మోన్మ 
వంటే వేదోవనిషత్‌ నూక్తులు సార్టక మౌతాయి. మనుష్యులందరూ 
నమానులే. ఒకరు మరొకరిని వీడించడం, దోచుకోవటం తనను తానే 
వంచించుకోవడమే అనే సత్యస్ఫూర్తి కలుగుతుంది. అవుడు నమతా 
నమాజు న్ఫూర్తి నకలజన కల్యాణ దిప్తు సహజంగా కలుగుతుంది. 
అసమానత, అహంభావం, అశాంతి, హింస విధ్వంసలకు తావులేని 
వవాక నుఖాన్వతమూ ఆత్మానందానుభూతి బొదితమూ అయిన 
జీవితయాత్ర సాధ్యమౌతుంది. 


ఈ దృష్టితో “శ్రీకార శిఖరం" వ్రణవాత్మకమైన అద్వైత భక్తిభావ 
బంధురమైన, గీతికా నంవుటి. ఇంచుమించు నేనింతవరకు వ్రాసిన 
ఆధ్యాత్మిక చింతనా వరమైన గేయాలను ఇందులో చేర్చబడ్డాయి. ఈ 
గేయాలన్సీ గాయనీ గాయకుల కమనీయ కంఠ సమలలో (వతి 
చేయబడి అశేష మానవ వృాదయ సీమలో నమతానంద బైతన్యదీప్తి 
కలిగిస్తాయని ఆశిస్తున్నాను. కీర్తిశేషులు సాహితీమూర్తి ఆచార్య అమరేంద్ర 
ఈ గంథం మీద ఆంగ్లంలో అభివ్యక్తం చెసిన స్పందన కృతజ్ఞతా 
వూర్వుకంగా వ్రచురిన్తున్నాను. 

కలజటుతోన కొని గీతాలను “రీకార శిఖరం , “ఆరాధన లహరి" 
క్యా సెట్టుగా తీర్చి బడ్డాయి. సంగీతం నమకూర్శిన శ్రీ సాలూరి రావేశ్షారరావు, 
శ్రీ జి. ఆనంద్‌ గారలకు, గాయని గాయకులు శ్రీ మంగళంపల్లి 
బాలమురళీకృష్ణ, శ్రీ ఎస్‌.ఏ. బాలనుబ్రహ్మణ్యం, శ్రీమతి సుశీల, శ్రీ జి, 
ఆనంద్‌, శ్రీమతి వాణీ జయరాం, శ్రీ రామకృష్ణ, శ్రీ జయచంద్ర 
మొదలగు వారికి నా కృతజ్ఞతలు, ఈ భక్‌ గీతాలను తజాకోటకి 
అందించడానికి దోహదం చేసిన రనమయి సంస్ద ఎం.కె. రాము గారికి, 
యువకళావాహిని సారధి శ్రీ వైం.కె. నాగేళరరావు గారికి నా కృతజ్ఞతలు 
నా జీవితయా(తలో, సాహితీ యాత్రలో నాకు తోడు నీడగా నిలిచిన నా 
నతీమణి రాజేళ్ళరికి నా ఆళీస్సులు - అభినందనలు, తాన్చి తీర్చి దిద్దిన 
శ్రి స్వామి ఆఫ్‌సెట్‌ ప్రింటల్ఫ్‌, విజయవాశ వారికి కృతజ్ఞతలు 


16-5-2002 
తిరుమల తిరువతి దేవస్థానం, తిరువతి జి. బాపురెడ్డి 





ఇంచులార్‌...... 


నా మనో భావనలు 
కోహం కోహం 
గుడులన్ని దర్శించి 
అడవులు నన్నడిగినవి 
మురజమేదో నా మదిలో 
సూరీడు నా ఇల్లు 

చెప్ప లేనని 

ఏ మాదిరిగా జీవించాలో 
ఊపిరి ఉన్నంతదాక 
కన్నదేమో శారద 

ఏ మన్నది చుక్క కన్నె 
సత్యముతో 

నాతల తిరుమల 
సింహాచల శిఖరము 
ఉన్నది నీ చేతిలోన 

నీ మాటయే నిక్కృమా! 
ఏడు కొండల మీద 
కనులు మూయ గలిగితే 
(ప్రశ్నించుట ఒక (భ్రమ 
వాణి నారాణియని 
యమగోల 

శ్రీకార ఓంకార 

సత్యాల ముత్యాలు 
ఏకాంతం 
వెదకబడేదేదైనా 
రాయిరాయిలో 

వెన్నెల పానుపు మీద 


కలలో దేవుడు 

తాడును పామనుకొని 
ఆగిందీ ఆగందీ 
తేజోమయ గేయం 
త్యాగయ్య పాడుకొనెను 
పుట్టి నప్పటి నుండి 

దేశం భాష 

ఏడు కొండల మీద ఆహా! 
నా తల జూచి 

నా చర్మ చక్షువు 

ఎవరు ఎక్కి రాలేరని 
దొరకనిది వెదకేటి 
చుక్కలనే అక్షరాలతో 

నా చేయి నీ చేయిలో 
చిద్రూపధారీ ! 
అనంతగిరి పై 

దేవుణ్ని వెదకుతున్న 
సిగ్గవుతున్నది 

నీలోన దీపము 

నాకొంప నాగడప దాటానయా 
కొండ దిగలేడందుకే 
ఎంత ఆబలవమ్మా ! 
ఎన్ని అనుభవాలై నా 
ఏడు కొండల వెంకటేశా ! 
సత్య కోసం వెదకితే 
కొందపై నా గుందె 
నమ్మను నమ్మను 


28 
29 
30 
31 
32 
33 
34 
35 
36 
37 
38 
39 
40 
41 


43 
44 
45 
46 
47 
48 
49 
50 
51 
52 
058 


ర్‌ గ 


కాలమే సర్పమై 
ఆలోచనము లేని 
వన్నెలాడి చుక్క వైపు 

నీ (ప్రేమ ముందు 
వీణలేని వైణికుడను 
ఉన్న కోరికలు తీరక 

ఒక సత్యము స్వప్నమాయె 
పాడిన పాటే పాడే 

చుక్కల సాగరంలో 

భావ భౌతికవాది నేను 
భద్రాచల రామా 
చుక్కలనే కళ్లతో 
వెలుతురు కోసం 
మూర్చులు మూడు రకాలు 
గుర్తు చేయమని నిన్ను 
చమురు లేని ఈ దీపం 
ఎన్ని పాటలు 

పేరులేని పెన్నిధికి 
శాశ్వతము ఈశ్వరత 
ఉన్నాదంటే ఉన్నదిలోకం 
హిమగిరి చెవిలో 
అన్నిటికన్నా 

రంగానాథా 

శ్రీ రామచంద్రునికి 
పాముల నాడించు 

వేల వేద వీణలు 
ఏడుకొండల మీద ఎన్నాళ్ల వాసమో 
నీ చూపులలో ఇల్లు 
(ప్రణయగీతులు వ్రాసి 
ననుపిలువ వచ్చిన 


ర్‌ర్‌ 
56 
57 
58 
59 
60 
61 
62 
63 
64 
65 
66 
67 
68 
69 
70 
71 
72 
73 
74 
75 
76 
గ 
78 
fps 
80 
81 


82 
83 


584. 





(రెండవ ముద్రణలో చెర్చినవి) 
కనకమహాలక్ష్మి 
కొండమీద కొలువు 
నీమాట నానోట 

కన్నుల్లో వెలసిన 
అన్నమయ్య పాట 
యాదగిరి గుట్టపై 

మెట్టు మెట్టు 

(త్రిలింగ దేశా ధీశా! 

నా గుండె గుడిలో 
(మూడవ ముద్రణలో చేర్చినవి) 
గోదావరి తీరవాసినీ ! 
మనసార కొలవండి 
సప్తగిరి బాలాజీ 
శ్రీరామచంద్రుణ్ణి 
రాతిబొమ్మవనుకొని 
కనకదుర్గాదేవి 

దేశమే దేవాలయం 

రజత కవచధారిణీ! 
ఆత్మవనీవని 

చెట్టు చెట్టుకు 

పాలు తేనె తెచ్చాము 
నిస్తుల శక్తి 
పురుషోత్తముడు 

సుఖ సంపదే వర్ధినీ ! 

నా కన్నులు చెమ్మగిల్లి 
వీధిలొన+నివెః! 

ఏడు కొండల మీద ఏడాది 


85 
86 
87 
88 
89 
90 
91 
92 
93 


94 
95 
96 
97 
98 
9 
100 
101 
102 
103 
104 
105 
106 
107 
108 
109 
110 


నా మనో భావనలు 


నా మనో భావనలు గోపీజనం 
న త్రియా రంగమే బృందావనం 
నౌ (బతుకు ఆనంద కృష్ణార్పణం 


చంచలము: నా మనను 
చంచలము .నా మాటు 
సంచలన కర్మయోగాంచలము 
నౌ (బతుకు 

సుందర నాదరోదసిలో శివ 
సత్యము వెదకు 


నా భావగోపికా 
నయనా యమునలో 
తేలాడు నీలిమము 
లీలగా నను పిలుచు 
ఆవేదనల శిలలు తొలిచి 
అనురాగములుగా మలచు 


నవకాంతి సరసిలో 
నగ్నము నా మనసు 
అర్థించు గోరతటు 
ఆనంద హాసాలు 
తీర్చుకొనెను ఇన్నాళ్ళకు 
తీరని సందేహాలు. 


కేనొం కోవూం 


కోవాం కోవాం కోవాం 
అంటూ 

కోకిల అడిగింది 

సోవాం సోవాం సోహం 
అంటూ 

శూన్యం పలికింది. 


కాల కల్పతరు శాఖల దాగిన 
కలకంఠం ఎవరో ! 

చుక్కల రెక్కల అక్కున ఒదిగిన 
శూన్యాండం ఎవరో ! 


ప్రత్యుత్తరమేలేని ప్రశ్నకు 
ఉత్తరమే ప్రశ్నా ! 
(ప్రశ్న ఏదియే ఉత్తరమేదో 
ప్రవచించేదెట్లో ! 


ప్రశ్నోత్తరములు రెండే పాత్రలు 
ఆడేనాటకము 

ఆది అంతమౌ అంతము అది 
అచ్యుత నాటకము. 


గుడులన్బ్ర దర్శించ 


గుడులన్ని దర్శించి 
బడులన్ని పరియించి 
తెలిసక్‌ న్నది ఎవరి 
తెలియ రాకున్నది ఇ 


గుడిలోన పూజారి 
అడగనీయడు ప్రశ్న 
బడపంతులికి నా 
భాష అర్ధముకాదు as 


మందిరాలు నేర్చి 
వనరు పూన 
పాఠశాలలు నేర్చె 
తనయ శఠతనముునాా 


తెలుసుకోవలసినది 
తెలిసినది గుడీలో 
తెలుసుకోజాల మని 
తెలిసినది బడిలో -- 


గుడిలోన (గుడ్డివై 
బడిలోన చెవిటినై 
మూగవోయిన మద 
యోగినై నాను జ్‌ 


అడవులు నన్నృడగినవ 


అడవులు నన్నడిగినవి 
పొట పాడమని 
కొండలు నను కోరినవి 
ఆటలాడమని - 


ఏ పాటలు పొడుదు, ఈ 
ఏటీ గట్టు పైన 
ఎడతెగని (పజా(వజ, క 
న్నీటి గట్టు పైన. 


ఏ ఆటలు ఆడుదు ఈ 
ఇరుల గిరుల పై న 
తరుణాశాశయ దితి 
సంధ్యా శిఖరము పెన, 


ఆర్త వేణు వంటగానె 
ఆరిపోవు నాపెదవులు 
హత జీవిత శిలల మీద 
ఆగిపోవు నా పదములు. 


అడవుల కేమెరుక నేను 
ఆకలి కృష్టుడనని 

కొండల కేమెరుక నేను 
కుమిలిన శంకరుడనని. 


మురజ మేదో నా మదిలో 


మురజ మేదొ నా మదిలో 
మురళి యేదొ నా యెదలో 
మోగుచున్నది 

డోల లూగుచున్నది. 


తడబడు నా పదములే 
తాండవ మాడేను 
వణకే నా పెదవులే 
(ప్రణవము పాడేను -- 


ఏ గిల నే తాకినా 
హిమగిరియై పోతున్నది 
ఏ కల నే కనినా 
వాస్తవమై పోతున్నది -- 


పిడికిటిలో [తిలోకాలు 
పినాకమె పోయెను 

చూపులలో (తికాలాలు 
చక్రముగా మారెను గా 


శంకలన్ని నాద వేద 
శంఖములై పోయను 
తెరవు లన్నీ యమునా 
తీరమ్మే చేరెను -- 


రరూరిడు నా ఇలు 
షః 


సూరీడు నా ఇల్టు 
చెొచ్చుక్‌ ని వచ్చి 
చీకటేదని అడిగె 

సిగయ్యె నాకు 


న్‌ు వచ్చే దాక 

నా వెంటనే ఉండీ 

నిను చూచి చిటికలో 
మాయమెనది అంటీ -ా 


చీకటీ చీకటీ 

చీకటని అరచితివి 
వీకటేదని యంజు 
చూపలళకురటి: వస "7 


నీ జాడ నా జాడ 

ఏ జాడ కననీని 

స్థితిని, చీకటి అనక 
గివమందునా అంటీ -ా 


నీ కళు ) మూసుకొని 
చికటని భ్రమసితివి 
కనన తెరని నను మూసి 
కనలేవు చికటిని -- 


చవ) లేనివి 


చెప్పలేనని చెప్పగలిగిన 
యప్పుడే నీ మెప్పు పొందుదు 
చెప్పుచుండిన యంతకాలం 
తప్పులుంటే ఒప్పుకొందును -- 


చెప్పుచున్నదె చెప్పుచుంటిీ 
చేయు తప్పులె చేయుచుంటి 
చెప్పుటే నా తప్పు కాదని 
చెప్పలేవా ! 


నాకు తెలిసిన దొక్కటేగా 

నాకు తెలియని దొక్కటే యని 
తెలియదని చెప్పుటకు. కూడా 
తెలివి లోదని -- 


చెప్పకుండా ఉండ లేనని 
చెప్పమందువొ తప్పులై నా 
తప్పులేవో ఒప్పులేవో 
తెలుపు సూత్రము 


తెలుప లేవా! 


ఏమాదిరిగా జీవించాలో 


ఏ మాదిరిగా జీవించాలో 
ఈ మాయామయలోకంలో 


ఉన్నదనుకొని ఉరుకులాడితే 
వెన్ను పూసయే విరుగుతున్నది 
లేదు లేదని వాదులాడితే 

ఉన్నది కూడా ఊడుతున్నది -- 


తనువు కాదని మనసు చెప్పితే 
మనసు కాదని బుద్ధి చెప్పితే 
అదీకాదని ఆత్మ చెప్పితే 

ఎది ఏదియో అర్థం కాని 
బూదిలోన దిగబడి పోతుంటిని -- 


పంచేంద్రియాలు పసిపాపలట 
పదార జానం పనికిరాదట 

య =y 
అసలు తెలిసినది ఆత్మకేనట 
ఆత్మ ఏమిటో అర్థం కాదట ”ాా 


అంత ఇంత అని అవధులు లేని 
అనంత మెంతని అడగకూడదటు 
అంత ఇంతలన్లు అంతం చేసే 

అనంతమంబు అనంతమేనట -- 


పుట్టనదెల్లా చచ్చుట నిజమట 
చచ్చినదెల్లా పుట్టవచ్చునట 

చావు పుట్టుకలు లేని దొక్కటే 
స్వయంభువట అది సంభవమేనట. 


8 


ఊపిరి ఉన్న ంలతదామ్‌ 


ఊపిరి ఉన్నంతదాక 
నీ పాలే పాడుతా 
ఊపి రాగినా 

se 

నీ పాటై పోతా -- 


భాషాకళు అయినా 
పరిభాషలు వేరై నట్టు 
భావయొకలు అయినా 
(ప్రభావములు వేరట్టు 
పాడిన పాటు పాడిన 
(ప్రాతబడుట లేదు 


పాడిన తీరె పాడే 
పాటలలో పదములలో 
(పభవించే ప్రభవేరు 
ప్రసరించే ప్రమ వేరు 


నా ఉపిరి నా పాట 
నా పాటే నా ఊపిరి 
ఈ ఊపిరి దీపము 

నీ వెలుగు రూపము 


కన్న దేవూ శారద 


కన్నదేమో శారద 

నను 

పెంచుకున్నదేమో శ లజ 
శ్రీలక్ష్మి నన్నిపుడు 
చేరదీస్తున్నది 


ముగ్గురమ్మలు తమ 

ముద్దు బిడ్లగ నన్ను 
ల్‌ డు 

కలిసీ మురిీపింతురో 

కలహించుకొందులో |! 


ఓ తల్లి మోములో 
ఓ తల్లి కనుపంచు 
ఏ తల్లయిన నాకు 
నా తల్లి యునిపించు 


ఒక అమ్మ పెట్టనది 
ఒక అమ్మ కిచ్చుచు 
ఆడుకొనుచుంటి 
సత్యాకాశ సరసిలో 


చదువు చెప్పిన తల్లి 
శక్తి ఇచ్చిన తల్లి 
ఆనంద లక్ష్మీక 
అప్పగింతురొ నన్ను ! 


10 


ఏమన్నృ్రద చుక్క కొన్నా 


ఎమన్నది చుక్క కన్నె 
ఎమన్నది, ఎమన్నది a 
కన్నుగీటి మిన్నులోకి 
నన్ను రా రమ్మన్నది 
ఎన్నాళ్ళిక మన మధ్య 
ఈ వియోగమన్నది -- 


నెనో -నరవరుడటు 

తను తారా వధువటు 
నరనక్షత ప్రణజయము 
నవప్రణవ ప్రభవమట 


నేనో తన భాషయటు 
తానో నా భావమటు 
భాషా భావాలి 

బంధమే ఆనందమట 


శ్రీకారము నే నంటే 
ఓంకారము నేనన్నది 
నీవు నేను కలిసినచో 
నిజము బయలుపడున ది 


దిక్కులేని సృష్టిలోన 

దిక్కెవరు మనకంట 
దిక్కులన్నిటికీ, మనమె 
దిక్కన్నది మొక్కన్నది 


1H 


నత్యముతో 


సత్యముతో చేసితి 
దాంపత్యము 

నిత్యము కంటినొక 
భావముత్యము లా 


సత్యముతో నా ప్రయోగ 
యోగ దాంపత్యము 
ప్రసాదించునట్ట సంతు 
అనంతము - దైవత్వము 


ముదు బిడలిదరు, మా 

యి ఊఉ (టు 
మురిపెము తీర్చెడివారే 
ఆడుచు పాడుచు నుందురు 
హాయిగ ఎవరికి వారే 


అంతర్ముఖీయై ఒకరు 

ఆత్మతోడ ఆడుకొనును 
బహర్ముఖము ఎెట్టు ఒకరు 
పదార్థముల పాడుకొనును 


ఇద్దరిలో మకెవ్వరు 

ఎక్కువ ప్రియతములు ? 
అని అడిగితి బదులు పలుకు 
ఆనందా[శ్రువులు. 


12 


నాతల తిరుమల 


నాతల తిరుమల 
పతి నీవే దానికి 
నా గతి నివే స్వామీ | 


వంచలేను దానిని 
దుర్వాంఛల ముందు 
దించలేను నిన్ను 
పరాధీనత యందు 


ఏడు కొండ లెక్కినా 
మరెన్ని కొండ లెక్కీనా 
ఎక్కడ దొరికేదై నా 
ఈ తలంత కొండగా |! 


నా తల, నీ పాదాలు 

ఈ తీరున కలిసినపుడు 
జడ చేతనముల దాగిన 
జీవన సత్యాలు వెలుగు 


నీకు తెలుసు నెల్రప్పుడు 
నాకు తెలిసనది ఇప్పుడు 
నీకూ నాకూ మూలము 
శ్రీకారము ఒకటునని 


13 


నింవోచల శిఖరము 


సింహాచల శిఖరము 
చేరుకొాంటిని 
నరవారులను నాలో గని 
నవ్వుకొంటిని 


శ్రీపతి వీర్రావేశ 
రూపము గంటి 
దీనజన ప్రహ్లాద 
య 
దీపము కంటి 
సింహాచల శిఖరము చేరుకొంటిని .... 


గీతల చందన చర్చిత 

గ్రీరాగము వింటి 

జర్జర జీవిత 

విష్టవ గర్జన వింటి 

నరవారులను నాలో గని నవ్వుకొంటని 


స్తంభించిన 

అజ్ఞాన స్తంభము నుండ 

జృంభించన 

(ప్రజ్ఞాన సింహము గంటి 

సింహాచల శిఖరము చేరుకొంటిని ... 


వము ఎస్మరించి 
సోవామంటిని 
మోహాహము' ఎట 
దాసోవామంటిని. 


14 


ఉన్నది న్‌ బతిలోన 


ఉన్నది నీ చేతిలోన చక్రము 
పట్టుక "న్నది నను 

రు 
దురాచార న[క్రము 


భాష (మింగుచున ఎది 
నా భావమును 

ఆశ (మింగుచున్నది 
నా ఆశయమును + 


పదవులు పొడిచేయును 
నా చదువులను 
స్వార్థము తుడిచేయును 
నా జ్ఞానమును కు 


అహము నోట చిక్కెను 
ఆలో చనము 

వెరపుచేత |స్రుక్కెను 
వివిచనవరు. కే 


ఉన్నది యనుక “న్నది 
మరుగి నది 
లేదనుకొన్నది 
కనబడుతున్నది న్‌ 


15 


నీ మాటయె నిక్కమా ! 


నీ మాటయే నిక్కమా 
ఈమాట. ఎకస కమా 


పాట పాడినా" 
పాటె అయిపోవు 
బాట పోయినా 
బాలి అయిపోవు 


పాట నా పొటరా 


లాలా Uy 


dy లొ 


బాట నా బాటరా |! 


త] 


నీలోన నేనుంకు 
నాలోన నివుంటె 
అంతటూ అన్నిటా 
అక్షరతె నలకొంటె 

ఈ సంకటములేలరా 
ఈ సందియము లేలరా! 


అనుకూల మెనట్లు 
అర్థాలు చెప్పుకొని 
అర్హమ్ము వ 

థి 

వ్యర్థమని తప్పుక "ని 
ఎన్నాళ్ళు గడిపేదిరా 
ఎవరసలు తెలిపేదిరా ! 


16 


ఏడు కొండలమీద 


ఏడు కొండలమీద 
ఏమున్నదో కాని 

నా గుండె అచటనే 
నాటుకొని పోయింది -- 


గొడవేది జరిగినా 

గోవింద అంటుంది 
తెరువేది లేనపుడు 
తిరుపతీ ! అంటుంది -- 


శర్తులన్నిటి కాది 
భక్తియే అంటుంది 
(ప్రగతి యాతారధము 


(పణవమే అంటుంది -- 


దివిలోని భువిలోని 
దీపమొకటు నని 

ఈ చరాచర సృష్టి 

శ్రీ చక్రగతమని 

తత్వాలు చెపుతూన్నది 
గొప్ప సత్యాలు చెపుతూన్నది 


మాయ మనుషులతోడ 
మాట గెలుపుల కన్న 
నిశ్శబ్దశూన్యాన 
నిలుచుటే మేలట 


17 


కనులు మూయగలిగితో 


కనులుమూయ గలిగితే 
కనిపించని దేది ! 
చెవులు మూయ గలిగితే 
ఏనిసరతనిదేదీ! 


కనులకు కనపడేదెల్ల 
కాంతి భాంతియేనా ! 
చెవులకు వినబడేదెల్ల 


క్‌ | 
శబ్దాభా ఎనా | 


చూచితి ననుకున్నదేము 
య సు 
విన్నాననుకున్నదేమొ 
వెరియనే తము కో 


మూలతమము కనుపించు 
ముకుళిత నేత్రాలకే 
నిశ్శబ్దము వినిపించు 
నిద్రిత కర్ణాలకే -- 


(వ 3 3 చుటు ఒక్‌ (భమ 


(పశ్చించుట ఒక (భమ 
ప్రత్యుత్తరమొక [భ్రమ 
(ప్రశ్నోత్తరములు లోని 
పోరీపషులు పహ 


(పగి ఎంచి (పగి ఎంచి 
ప్రస్తరమై పోనేల 
(పత్యుత్తరముల కోసం 
పయాసపడనేలా 0 


తెలిసిన వాడవ్యడు 
తెలిసికొనే దెవ్వడు 
తెలిసిన వాని జాడ 
తెలిసిన వాడివ్వడు 


అడుగుతున్న (పశ్నయే 
అర్థము కానప్పుడు 
అర్థమైన దుత్తర మని 
అనుకొనులుయు వ్యవర్ణము 


దేవాము అడుగడుగున 
సందేవాముతో తడబడు 
జానని కాదని లోలో 
అయోమయత వినబడు 


19 


వాణీ నా రాణయన 


వాణీ నా రాణయని 
వాదాలకు దిగలేను 
వరవిణాపాణియెన 

వాణీ నా వాణయౌట ౫ 


త్యమేవావా మని నేను 
తగాదాలు పడలేను 
తనువు లేని వాడే, నా 
తనువులోని వాడౌట 


దేశమనీ కాలమనీ 

దేనికది చూడలేను 

వెలుగును దీపమునుండి 
విడదీయుట (గుడ్డియౌట -- 


భావమనీ భౌతికమని 
భాగించే వెర్రికాను 
భావమ్మే భౌతికమై 
భాసర రూపున నుల 


జనన మరణములు నాతో 
జతకూడిన సత్యాలే 

నా అనంత జీవనరథ 
శాశ్వత జవనాశ్వాలే 


20 


యమగోల 


యమగోల గా ఉన్న 
ఏడు కొండల మీద 
ఎట్టుందువో నీవు 


సూ! వేంకటేశా ! 


స గాట్‌ వలనినా 
ఎదలో వసించరా 
ఏ సుడులు లేని, నా 
మదిలో సుఖించరా 


ఎపుడు ఏచోటు, నీ 
వేమేమి చేసినా 
గుట్టుగా నౌగుండా 
గూటీకే చేరరా ! 


నీతత్వ జ్ఞానము 
నిదుర లేపితె నన్ను 
నా సత్యగానము 
నడిపించురా నిను), -- 


నీవెవరు నేనెవరు 

వెలుగు నీడలు తప్ప 
నను నీవు విడలేవురా 
నిను నే పాగడలేనురా 


21 


కార ఓంకార 
(ల్‌ 

శ్రీకార ఓంకార 

గిఖరాల మీద 
శివతాండవమ్మాడెద 
విప్రవతాండవమ్మాడిద శ! 
౧ 


నరశక్తి సురశక్తి 
నాశక్తీగా మారి 
నాలోన నినదించగా 
నావెంట నర్తించగా 
శ్రీకార ఓంకార .. 


తత్వాలు తర్కాలు 
యోగ ప్రయోగాలు 
నా భాషయెపోవగా 
నాద వేదాలు కాగా 


శ్రీకార ఓంకార .. 


నవగ్రహ మృదంగాలు 
నక్షత డమరుకలు 

(భమజ బాధలు బాపగా 
(ప్రమజ మోదము కూర గొ 
శ్రీకార ఓంకార .. 


దేశకాలాలు, నా 
దేహాత్మలై పోయి 
సత్యాలు పండించగా 
సౌఖ్యాలు కురిపించగా 
త్రీకార ఓంకార .. 


నత్వాల ముత్యాలు 


సత్యాల ముత్యాలు 
సరులు కడుతున్నాను 
ఆనంద వీధిలో 
అమ్ముకింటున్నాను - 


ఎనె ఎన్ని సత్యాలొ 
ఎన్నలేకున్నాను 
సరులెన్ని కూర్చినా 
సరిపోవు తులేదు -- 


అణువణువులో పూయు 
అగణీత సత్యాలు 

గణన చేయుటలోన 
KE సో (బతుకు రూ 


ఎది.ఐ సత్యమో 
ఎదసలు ముత్యమో 
చెప్పలేనప్పుడు 
చకతుడొతున్నాను క్త 


సత్యమైనట్టిదే 
స్తుత్యమౌనదిగాన 
స్తుత్యమౌ సత్యాలు 
తోరణాలుగ కట్టి 
సరసలోకాలకు 
స్వాగతం పలీకను. ఈ 


23 


ఏకాంతం 


ఏకాంతం నన్నెంతో 
భయపెట్టేను 
అభియోగం 'తలుపకుండ 
చెరబట్టేను -- 


ఆలోచన కోలాహల 
వారిధిలో దాగినట్టు 

లీలాకణమును నన్ను 
ఏలాగున పసికట్టనో 
ఏకాంతం -ా 


అడుగు వేయలేని నను య 
ఆకాశ పథాలలోన 

బిక్కు బిక్కుగా త్రిప్పును 
చుక్కలు కని వెక్కిరించ 


ఏకాంతం -- 


చెవులు మూసి నాకేదో 
శంఖారావము వినుచును 
కనులు మూసి నాకేవో' 
కలల లోకములు చూపును 
ఏకాంతం -- 


ఈ అనంత సృష్టిలోన 
ఎది సత్య మేది కొదొ 
చెప్పు చెప్పుమని నన్ను 
వెప్పుదాక . వేధించును 
ఎకాంతం -- 


24 


వాదకబ డేదేదైనా 


వెదక బడే దేదై నా 
వెదకే వారే అందురు 
కోరబడే దేదై నా 
కోరేవారే అందురు -ా 


ఆ వెదకేదేమిటి * 

ఆ కోరేదేమిటి? 

అందరు అందరిని నడుగుచు 
అందరూ వెదకుచు నుందురు -ా 


దొరకదని తెలిసికూడ 
దొరికినబ్లు పరుగిడుదురు 
తీరదని తెరిసికూడ 
తీరినబ్ల కూర్చుందురు -- 


దొరికిన దొరకక పోయిన 
వెదుకుటయే ఆనందం 
తీరిన తీరక పోయిన 
కోరుటయే బీవితం -- 


వెదకిన దొరకనిది లేదు 
కోరిన తీరనిది లేదు 
వెదకుటయే దారుకుటేమొ ! 
కోరుటయే తీరుటేమొ! 


25 


రాయిరాయిలో 


రాయిరాయిలో, సృష్టి 
రాహస్యం ఎదుకుచుంటి 
చెటుచెటులో, మటిీ 
ళు లు ళు 
గుటును కనిపెటుచుంటి ా 
ళం ళు 


కొండ కోనలందు, వెరి 
కోతి వోలె తిరుగుచుంటి 
పగలు రేలు రెక్కలుగా 
షక్షివోలె ఎగురుచుంటి -- 


చేపకంటి పాపనయ్యి 
సింధువులను తరచుచుంటిీ 
పూలగుండ తావినయి 
గాలిని గాలించుచుంటి -- 


చుక్కలతో శూన్యముతో 
చుట్టరికము నెరపుచుంటి 
మనిషికి దేవునికి, ఒకే 

మాతృభాష నేర్పుచుంటి 


26 


వెన్సాల పానువు క 


ఎన్నెల పానుపు మీద 
వెలకిల పవళించి 
చక్కని చుక్కలతోడ 
సరసమాడనా ! 


చుక్కలకనగానే, ఎద 
చందమామ అయిపోవు 
చీకటి వీధుల్లో, ఏదో 
శృంగారం వెలిగించు -- 


నింగివైపు చూచి చూచి 
నేలమాట మరచిపోదు 
అంతులేని నీలిమలో 
వింతపక్షీనై పోతు 


అనుభూతికి అడ్డుతగిలి 
ఆలోచన వికటించు 
ఆలోచన నధిగమించి 
అనుభూతి పరిమళించు గా 


మింటిలోని అందాలను 
మంటిలోన కలుపనా ! 
మంటిగోళమును, తారా 
మండలాన కెత్తనా ! 


కలలో దేవుడు 


కలలో దేవుడు - నేను 
కఠిసికొంటిమి 

ఒకరి బాధ ఒకరము 
తెరిసికొంటీమి - 


నీవు గొప్ప వాడవంటె 
స్త తో కారని 
పాగడుచు, ఎవరిని వారే 
తెగడుకొంటీమి - 


సాగరము నీవంటి 
జలదము నీవన్నాడు 
వాహినివి నీవంటే 


వారిధి నీవనా ఎడు - 


నీ వనంత వేది వంటి 

నీ వనంత వాది వనెనె 
అసలు రహస్యం అడిగితె 

అది - నాకూ తెలియదనెను. 


నీవైనా నేనైనా 
ఎవరేరూపకులై నా 
అందరూ సమాధానము 
పొందగోరు పృచ కులే 
అనుకొంటిమి, కలయే 
నిజమనుకొంటిమి .. 


28 


తాడును వొమనుకొని 


తాడును పొమనుకిని 
చచ్చిపోకురా 
పామునే తాడునేసీ 
బతికిపోరా! 


రాయిని దేవుని చేసి 
మనిషిని బలిచేయకురా 
మనిషిని దేవుని చేసి 
జడతను తొెలిచేయరా - 


సూర్యుని వేడిని కొలిచే 
చూపున్నది నీకు 
హిమగిరి ఎడదనుమలిచే 
క్రపున్నది నీక్సు - 


నీ అనల్బ భావనలో 

ఈ అనంత సృష్టపుట్టు 

నీ జయాపజయములలో 
ఈ జగత్తు మెట్టు, గిట్టు - 


ని భావమె నిలిచి పోవు 
గా భౌతికమె 
ఈ భౌతిక మేగసిపోవు 
నీ భావనయై. 


29 


ఆగిందీ ఆగిందీ 


ఆగిందీ ఆగిందీ 
ఆటోమ్యాటిక్‌ గడియారం 


క్షణక్షణాలను లక్కబెట్టుక్‌ "ని 
నిమిషనిమిషమును మూటగట్టుకొని 
గంటలుక్‌ట్టుచు ఘంటా పథమున 
పరుగిడు తెరువరి పని తీరినది - 


రెక్కలుసాచి రేయింబవళ్ళు 

దిక్కు తెలియని వలయంలో పడి 

అడిగిన (ప్రశ్నే అడుగుచు అడుగుచు 

తిరిగి తిరిగి మతి తిరిగిపోయి 

ఆగిందీ ఆగిందీ ఆటోమ్యాటిక్‌ గడియారం 


మధ్యందినాన మధ్యరాత్రిలో 
కరాలు రెండూ శిరాన మోడ్చి 
నీవే దిక్కని దేవుని మైొక్కుచు 
సాగే: చక్కని కరదీపం 

ఆగను చటుక్కమని పాపం - 


పోయిన దారినె పోయీపోయీా 
చేరిన చోటికె చేరీ చేరీ 

వృత్తం పునరావృత్తం |బతుకని 
వెరిమొరిగా తిరిగిన యం|తం 
ఆగినచోటే అసలు గమ్యమా ! 


30 


తేజోమయ గేయం 


తేజోమయ గేయం 
నా జీవిత ధ్యేయం 
మానవ శంఖారావం 
నా నవరస భావం -ా 


కనబడనిది చూపించెడీ 
ఏీనబడ నిది వినిపీకాడీ 
నిత్య సత్య సాహిత్య 
నిజానంద సంగీత 
తేజోమయ గేయం 

నా జీవిత ధ్యేయం - 


నరులకు సురులను చూపిడి 
సురులకు నరులను చూుపిడి 
శబమునకు నిశ్శబ్దము 

(శ) యి 
నిశ్శబ్దమునకు శబ్దము 
నేర్సెడి నిర్మల నిశ్చల 
తేజోమయ గేయం 

నా జీవిత ధ్యేయం ద 


జరామరణములు లేని 
దురాశ దోపిడులు లేని 
హెచ్చుతగ్గులు లేని 

ఏ దుఃఖిలు లీని 
తేజోమయ గేయం 
నా జీవిత ధ్యేయం - 


31 


తౌ గయ 0 పొడుకొంను 


త్యాగయ్య పాడుకొనెను 
తలపు తం|త్రితో 
అన్నమయ్య ఆడుకొ నెను 
వలపు టూహతో - 


రాగముతో రామయ్యను 
రప్పించారు 

వేదనతో ఎంకన్నను 
మెప్పించారు - 


భక్తియోగమున, జ్ఞాన 
శక్తిని సాధించారు 

కర్మ యోగమును మించిన 
ధర్మములేదన్నారు - 


ఆశలు వదిలేశాక 

అబ్బేది నిత్యమని 

కళు ౪ మూసుకున్నపుడు 
కనబడేది సత్యమని 
త్యాగయ్య పాడుకొనెను .... 


బ్రతికినంత కాలమే 

బాధలు భవబంధాలు 
బ్రతుకు నదీనదాల తుది 
సదానంద సాగరమని 
త్యాగయ్య పాడుకొనెను ... 


వుబ్దునవృ్రటి నుండి 


గి 


ట్రినప్పటినుండి నిన్ను 

తు 

ట్టుక్‌"ను దొంగాట ఆడుచు 
టు 

ళు 


ర 


కో అని ఎదుట నిలిచితె 
కను కట్టు విప్పెడివారు లేరు - 


గ్ర 


ర 


పుట్టు కొమ్మని పట్టు పట్టిన 
దిటు నీవే 
ఉం 
పటరానటు పరుగు పెటిన 
ళు ఖు 
టు 3 
ళు 


పట్టుకొమ్మని నిల్చినట్టి విరాట్టు Darl 
ళం 


ఆట అంటె ఏదొ ఒక్క ఆటకాదు 

మాట అంటె అర్హమయ్యే మాటు కాడు 

బాట అంటే దిక్కు తెలిసే బాటకాదు 

చిక్కులన్నీ పెట్టి నీవు చిక్కుతావా ! 
we) 

చిక్కినష్టే చిక్కి శిఖరాలెక్కుతావా ! 


మాయదారీ! తెలిసినవి నీమాయలన్నీ 
స్వీయనాటక కర్త కర్మ [క్రీయలన్నీ 
మాయ కనుటకు బయటి కనులు 
మూయ వలెనా ! 

తీయజాలనిలోని తలుపులు 

తీయ వలెనా 


కనులు మూసిన కనులు తెరచిన 
కాను పడవు 
కాను పడుటకు వలయు కన్నులు 
కాన రావు ఆ 


33 


దేశం భావ 


దేశం భాష 

కాలం భావం 

నా అనంత కావ్యానికి 
నా అఖండ గీతానికి - 


దేశం దివిటీ 
కాలం కాంతి 
నా నవసావాస యా(తలో 
నౌ తిమిరార్థవ మథనంలో 


దేశం గురం, కాలం న్షతం 
నా' ఊవాల పందాలకు 

నా వాక్కుల జాకీలకు - 
దేశం వారది, కాలం వాహిని 
నా (ప్రయోగ ఎికలకు 

నా ప్రయాగ శక్తులకు - 


దేశం పూవు, కాలం తావి 
నా ఆలోచనల వనికి 
నా అనుభూతుల ఆమనికి 


దేశం దేవాం, కాలం ఆత్మ 


నో భౌతిక సత్యాలకు 
రా కల్పిత స్వప్నాలకు 


34 


ఏడు కొండల మీద ఆహో?! 


ఏడుకొండలమీద ఆహా 

ఎంత సుందరమైన లోయ 
లోయ గర్భములోన స 
లోతు తెలియని లోకమాయ - 


కొండలన్నీ కొలిచి కొలిచి 
గుండెలో గుడికట్టు కొంటిీ 
లోయలన్నీ తరచి తరచి 
లా 

తో నన. నిను పట్టుకొంటి - 


అన్ని గంగలు కలిపి తెచ్చి 
ఆకాశ గంగను చేసితి 

పరమ సేవా భావములతో 
పాపనాశన పథము చేసితి 


అమ్మలందరినడిగి అడిగి 
మంగమ్మ ఎవరో తెలుసుకొంటి 
శంకలన్నీ వదలి వదలి 
సత్యమేదో తెలిసికొంటి. 


35 


నా తల జూచు 


నాతల జూచి 
తల లూపుదురు 
తోక చూడగనే 
తోక ముడుతురు - 


నిరమున ఆడే 
శివ సౌందర్యం 
సాటి కాదని 
ఆదరింతురు 
తోకకు అంటీన 
లోకా చారం 
నాదే అనుకొని 
భీతిల్హెదరు -- 


తల ఎవ్వరిదో తోక ఎవరిదో 
తెలుపుటకే నా తల పండీనది 
తలతోకలు ఎరుగని మూఢులకు 
తారకమై నాతోక ఆడినది - 


తలరాతలు చేతులలో కలవని 
పలికే సత్యాచలమే నాతల 

తోకల పోకడలే మన తలలను 
తగుల బెట్టునని చెప్పుట నా కళ. 


36 


నౌ చర్మ చృక్తువు 


నా చర్మ చక్షువు దిదృక్షువు 
నా మర్మచక్షువు ముముక్షువు 


చూచినదే చూచునెపుడు 
చూడనట్లే 

కోరినదే కోరు ఎపుడు 
కోరనట్లై 

నా చర్మ చక్షువు దిదృక్షువు 
నా మర్మచక్షువు ముముక్షువు 


చూడరాని దేదియని 
చూడ బోవును 
చూపరి చూచెడదాకబ 
చూపు చూచును -- 


చూచినదే చూడనట్లు 
తోచు టేమిటి? 
చూడకయే చూచిన 
అనుభూతి ఏమిటి? 


ఒక కంటికీ ఒక కంటికీ 
భేదన్నది 

రెంటిని తూచే కన్ను 

ఎెంటు ఉన్నది 

నా చర్మ చక్షువు దిద్నక్షువు 
నా మర్మచక్షువు ముముక్షువు 


37 


ఎవరు ఎక్కారాలేరని 


ఎవరు ఎక్కిరాలేరని 
ఏడు కొండలెక్కావా ! 
ఎవరు పోల్చు కోలేరని 


జడరూపం దాల్బావా | 


అంతరిక్ష శిఖరం పై 
కాంతిగొళముల కావల 
చిద్విలాస మాడు నిన్ను 
హృద్వీధిని నిలుపుకుంటి 
ఈ ఎత్తులు ఒక ఎత్తా 
ఎరుగవేమొ నా సత్తా -- 


అన్నా 


ఏ రూపంలో డన్నా 
నీ రూపం కనగలిగే 

నా కన్నుల కాంతుల్లో 
ఈ ముసుగులు దాగునా 
నీ నటనము సాగునా ! 
మన యోగము ఆగునా ! 


38 


చొరకనిది వాదికేటి 


ర dN పెదికెటీ 
దోషము నాది 
తీ రట 
నేరమ్ము నాది - 


గిక్షించుమని యంట 
గిక్షించ రెవరు | 
రక్షించుమని యంట 
రక్షించరెవరు ! 


దొరక కుండుటయీ 
గిక్షయొ నౌకు 

తీర కుందుటయే 
రక్షేయొ నాకు 


కోరినది కోరుళు 
కోర్కె తీరుటయా 
వెదకినది వెదకుళు 
ఎలుగు దొరకుటయా 


తీరని దాహము 

తీర్చగల దనుకొని 
దొరకని జీవరురి 
ఎదకు తునన! 


39 


చుక) లనే అక్షరాలతో 


చుక్కలనే అక్షరాలతో 
శూన్యమనే కాగితాల పై 
ఏ కవి వ్రాశాడో 

ఈ అనంత కావ్యం! 


ఎడమ నుంచి కుడికో 
కునుండి ఎడమకో 
(క్రింది నుంచి నక 
పైనుంచి క్రిందికో 
ఏ తీరున చదువాలో 
ఈ తారాకావ్యము.... 


వర్ణవేదో పదమేదా 
వ్యాక్యవేదొ ఘట్టమేటొ 
ఎ గుర్తుకు ఏ అర్ధమొ 
దేని కది అన్వయమో 
ఎరుగరాదు, ఏ లిపియో 
ఈ లీలాగంథములో హు 


ఏ మాతయొ ఏ గణమో 
ఏ రాగమొ ఏ తాళము 
(శుతియో ఏ గతియో 
భావమొ ఎ రసమో 
ఛందోబంధనమో 
సృష్టి సంగీతము... 


M$ ల లాలా 


40 


నాచేయి నీ చేయిలో 


నా చేయి నీ చేయిలో ఉన్నది 
నాచూపు నీ చూపులో ఉన్నది 
కాని నీవు నాకు కనుపించవై తివి 
పంచలోనే ఉండి బవుదూరమైతివి 


చేతులు కలిసెగాని 
చేతనము వేరేమొ 
చూపులవియే అయిన 
చూచెడిది వేరేమొ! 


చేయూత నిత్తువు 
చేసి పెట్టవు నీవు 
చూపు ఇత్తువు గాని 
చూపించవేమో! 


నా నడకలోననే 

నీ నడక సాగించి 
నా చూపులోననే 
నీ చూపు సారించి 
సన సోకని 
నిరూపించ లోవా! 


41 





చిదూస ధారీ! 


చిదూపధారీ 
లస|దూపధారీ 

రూప గుణ రహిత 
పూర్వాపర మురారీ ! 
ఎటుల దర్శించేది నిన్ను 
ఏమి అర్ధించేది నిన్ను... 


నా కనులు కనలేని 
కారు చీకటి వీవు 
ఏకనులు కనలేని 
కాంతి గోళము నీవు 
వెలుగు చీకటి మధ్య 
వింతయే ననా ! 


నా మాట వినలేని 
నారాయణుడ వీవు 
నీమాట తెలియని 
నరకాయుడను నేను 
నిమధ్య నామధ్య 
నిశ్శబ్దమేనా ! 


అడుగ తగినది ఏదా 
అడుగ తగనది ఏదొ 
అడుగ కుండా ముందు 
కడు గిడగ లేను 

అడుగు అగుడుకు నడుమ 
"అనుమాన మేలా ! 


42 


అనంతగిరి 


అనంతగిరి పై నాడందం 
అనుభవించినది ఆనందం 


సిరిగిరి శిఖరం చేరితిని 
సిగలో శకిని ధరించితిని 
లింగాపురమున కాపురమై 
వంతలు వాగున (లోసితిని- 


శంభునిగుడిలో దూరితిని 
డంభములను విడనాడీతిని 
సిద్దుల పేటను కోరితిని 

గీశాలకు బస మారితిని- 


పశుపతినై పులకించితిని 
పల్లెల పాటలు పాొడితిని 
కరినగరము తిలకించితిని 
మునిజనముల జత కూడితిని - 


43 


దేవుణ్రో వదకుతున్న 


దేవుణ్ణి వెదకుతున్న 
దీపాలేనా 
నవ(గ్రహాలన్నీ 
నక్షతాలన్నీ !- 


అంతరిక్ష కుహరంలో 
అలుముకున్న చీకటిలో 
ఆది అంతములు లేని 
అయోమయా వరణంలో 
దేవుణ్ణి ఎదకుతున్న... 


నాటినుండి నేటివరకు 
నలుదిక్కుల చిక్కుల్లో 
భయ శంకా చక్రంలో 
భ్రమా ప్రమా వలయంలో 
దేవుణ్ణి వెదుకుతున్న... 


ఆప్రమేయ శూన్యంలో 
అమృతనాద మాలపంచి 
నీలానంతత్వంలో 
నిశ్శబ్దము పాటించి 
దేవుణ్ణి వెదుకుతున్న... 


దేశకాల ప్రమిదల్లో 
దేహాత్మలు వెలిగించి 
సత్యానందం కోసం 
నిత్యాన్వేషణమేనా ! 


సిగ్రవుతున్నుది 


సిగ్గవుతున్నది నాకు 
శ్రీనివాసా 

నెరిసిన తల నీలాలను 
నీ కీయాలంటే 


వన్నె తరగనట్ట కురులు 
ఎన్ని సార్డు ఇచ్చానో 
తెల్ల బోయినట్టి సిగను 
తీసికొందువోలేదో ! 


నీ కొరకే పోషించిన 
ఈ కుంతల నీలాలను 
ఎందు కిలా పాడు చేయు 
చుందువొ గోవిఠటా: |! 


నా తల లోపలి తలపులు 
నీకు కాను పడవలెనని 
నల్లని నా తలను, తేట 
తెల్లము కావించావో |! 


మదిలో నిను తలచు కొలది 
మంచుకొండ నాతల 
నల్లమల త్రిలమల 

౧ ౧ 

నడి గిఖరము నీవే కద! 


45 


నీలోన. చీవము 


నీలోన దిపమేలా 
వెలుగదో 

నాకు సంతృప్తి ఏలా 
కలుగదో ! 


వేల దివ్వెల చూచి 
వెకిలిగా నవ్వేటి 
చీకటుల పోకార్సు 
శ్రీకళిక లేదా 
సంతస్త జీవికి 
శాంతియే లేదా ! 


భక్తీ పమిదలోన 
కర్మ వత్తిని వేసి 
జ్ఞాన తె లము పోసి 
గటి దీపము పెటి 
లు లు 
కాల గర భఫ్టల్‌ కాలు 
కవ 
వెదకుచు నుంటి. 


నీమాట నీ పాట 

నీ యాట వెలుగులో 
ఓ బాట ఎదకు కొను 
ఈ బాట సారికి 

నీ రూపమే దీపమా 
నిశ్శబ్దమే గమ్యమా ! 


46 


నా కొంవ నా గదడవ దొటానయా 


నా కొంప గడప దాటానయా ! 

న కొండపై కాలు మోపానయా | 
నా ఊరు నా పేరు మరచానయా ! 
నీ ఊరు నీ పేరు తలచానయా ! 


నీ ఊరిలో మరల 

నా ఊరు కనిపించె 
నీ పేరులో తిరిగి 

నా పేరు వినిపించె 
ఏది ఏదో తెలియదు 
నీ తోడ 

వాదింప మనసొప్పదు. 


కొండలన్నీ ఏదు 

కొండలే యనిపించు 
బండలన్నిటిలోను 

బాలాజి కనిపించు 

కొండలకు గుండెలకు కొలికివో నీవు 
ఆది అంతము లేని ఆటవో నీవు ! 


కొండంత నా గుండి 

కోతియె చిందులిడు 

కడలంత నా తెలివి 

బుడగవలొ చిట్లేపడు | 

ఎంత ఎదిగిన ఫలిత మింతయేనేమో 
ఇంత దూరపు యాత 

ఇంటికే నేమో | 


47 


కొండ దిగలేడందుకే 


కొండదిగలేడందుకే గోవిందుడు 
కోర్కెల 
కొండ దిగలేడదుంకే గోవిందుడు 


ఉన్న కోర్కెలు తీరుతాయని 
కొండపైకి వెళి తే 

తీరజాలని కోరికలు నను 
చేరి వేధిస్తున్నవి 

కొత్త కోర్కెలు కొండమీద 
క"ండల్రై పోతున్నవి. 


కొండమీద కోర్కెదేవుడు 
కొండ|క్రింద కోర్కెమనిషీ 
ఒక్క కోర్కెకు పెక్కు పేర్రేమో 
పేరు పేరుకు పెక్కు ఊర్లేమో ! 


తీరకుండని వాంఛలన్నీ 
తీయసా స్వప్నాలు ఏమో ! 
తీరిపోయిన కాంక్షలన్నీ 
తీయనా స్వర్గాలు ఏమో ! 


ఎంలో అబలవమ్మా 4 


ఎంత అబలవమ్మా 
సీతమ్మా! నీవు 

ఎంత అమాయికవో 
మాయమ్మా ! నీవు 


శివధనుస్సు ఎరతోడని 
శ్రీరాముని పెండ్లాడి 
అయోధ్యకు బదులు, (బతుకు 
అడవిలోన గడిపావు 

ఎంత అబలవమ్మా.... 


సాకేతము సా(మాజ్యము 
సంతోఫముగా వదలి 
పైడిలెడి (భమలో పడి 
ప్రళయం కొని తెచ్చావు 
ఎంత అబలవమ్మా... 


నిప్పువంటి లక్ష్మణుని 
నిందించావు 

మాయా రావణుని, దొంగ 
మాటలేమొ నమ్మావు 
ఎంత అబలవమ్మా.... 


మట్టిలోన పుట్టావు 
మాకు వోలె పెరిగావు 
వలచిన పతి చేతిలోనె 
వంచన పాలయ్యావు 
ఎంత అబలవమ్యా... 


.49 


అ 1) అనుభివాలానా 


(ఎన్ని అనుభవాల నా 
ఎన్ని జ్ఞాపకాలే నా i 
శలభముల్రై కాలిపోవు 
చిత్రమైన మరుప్పుత*ా 


నిన్నను దిగ [బుంగుతున్న 
బం నా మరుపు 

నేడును నిన్నగ చేసే 
రప:నా మరుపు 


ఆకాశం ప్లండించే 
అనుభూతులు అన్ని 
మరుపు కడలిలో కూలి 
మాయమౌను పతిరోజూ- 


మరుపు మనుగడ" మనిషికీ 
మరుపే (పాణం సృష్టికి 

మరుపు మనిపిన్‌ -మరచిక 
మస మరుని 'వోవునూ 


50 


నీడుకొండల వేంకతుశా ! 


ఏడు కొండల వేంకటేశా ! 
హేమ హాసరమా విలాసా ! 


నేల కందక నింగి కందక 
లీలగా ఈ గారి మేడల 
నీకు నివే వెతసినావో. 
లేక ఎవరో నిలిపినారో ! 


ఎన్ని కొండలు లేవు, దేవత 
లెందరెందరు వెలయలోదు 
ఎవరి నమ్మక నేను నిన్నే 
ఏల నమ్మితి తెలియరాదు. 


(పేమమన్నది స్నేహ మన్నది 
నా మతముగా చేసికొంటిని 
ఆ మతానికి నీవె రూపము గా 
మదిని భావించుకొంటి * 


నమ్ముదును పరిణామ వాదము 
నమ్ముదును వారినామ వేదము 
చదివి నేర్చి పదార జబానము 
@ (= 9 
ఎదకుచుంటిని ఆత్మ జ్ఞానము. 


నేను స్వయముగ పుట్టలేదు 
కాన చావక ఉండలేను 
చావులేని స్వయంభు వీవు 
చచ్చినా నిను వీడలేను. 


51 


నత్యం కోనం పెదకలత 


సత్యం కోసం వెదకిఆ 
మృత్యువు దొరికిందా ! 
ఆనందంకై ఎెదకితె 
ఆవేదన దక్కిందా ! 


మృత్యువు సత్యముకాదని 
మూల్లెదవేలా 

ఆనందం ఆవేదన 
ఆ(మేడితమే కాదా ! 


ఎదిమార్ల మేదిగమ్య 
మేది సత్య మేది మృత్యు 
వేది ఏదియో నీకు 
ఎరిగితిచ. దెవరో '! 


ప్రశ్న వీవె మరచిపోయి 
ప్రశ్నించే వాడవీవె 
సమాధానము నీవే 
సమాధానమిడెదవీవె. 


వదక వాడవు నీవే 
తుదకు దొరకునది నీవే 
దొరకినది పోగొట్టుక 
వెదకే వెర్రివి నీవే | 


52 


కొండ నా గుండ 


కిండపై నా గుండె 

కోటి పడగలు విప్పె 
కోనలో నా బ్రతుకు 
క్రొత్తరూపము దాల్ఫె- 


నన్ను చూచి నేనె 
కెవ్వుమన్నాను 
నన్ను చూచి నేనె 
నవ్వుకున్నాను 


పాము నేనై నట్టు 
(భాంతి చెందాను 
స్వామి నేనె నటు 

రా గొ 
స్పందించినాను- 


రాతి కొండకు అంత 
చేతనము ఎచటిదో ! 
చిరుత కోనకు ఇంత 
చిత్రకళ ఎచటిదో ! 


పాము, స్వామి కలిసి 
పరమాత్మ ఏమే 
బాపురే నా రూపు 
భావాత్మ ఏమో ! 


నమ్మను నమ్మను 


నమ్మను, నమ్మను, నమ్మను 
నీవున్నావని నమ్మను 
బొమ్మను బ్‌మ్మను బొమ్మను 
దొరికీ దొరకని బొమ్మను... 


నమ్మినవారికి, నమ్మని వారికీ 
న్యాయం చేసే నాధుడు కలడని 
అడిగిన వారికి అడగనివారికీ 
ఆశలు తీర్చే ఈశుడు కలడని 
నమ్మను నమ్మను me 


తెలిసిన దానికి తెలియని దానికి 
తెలిసీ తెలియని తీరము కలదని 
ఉండియు లేని, లేకయు ఉండిన 
నిత్యానిత్య సత్యము కలదని 
నమ్మను నమ్మను.... 


నివ. ననన: నేన నవని 

అదియే ఇదియని ఇదియే అదియని 
ఆదై తంలో ఆనంధించుట 

అన్ని (ప్రశ్నలకు సమాధానమని 
నమ్మను, నమ్మను..... 


54 


కాలవు నర్తహె 


కాలమే సర్పమె 
కొటునేసిన వేళ 
రక్షించుమని ఎవరి 
ప్రార్థింతును? 


నేలపై నింగిపై 
నీటిలో గారిలో 
ఎందు దాగిన నన్ను 
ఎందుకో పసికట్టి 
కాలమే సర్పమై... 


నను కన్న తర్హియని 
నా కాంతి వర్తియని 
అందరికి అన్నిటికి 
ఆధారమనుకున్న 
కాలమే సర్పము i 


దగ్గరకు పోకొలది 
దవ్వు దవ్వైపోయి 
దవ్వులకు పోకొలది 
దగ్గరగ నను చేరి 
కాలమే సర్పమై... 


ఆది అంతములెని 
ఆనందజలధిలో 

తేలిపోయే బతుకు 
తఆరచాపనె నన్ను 


5"లమేు సర్పమై ..... 
టా 


55 


ఆలోచనము లెని 


ఆలోచనము లేని 
అనుభూతిలోన 
లీనమె పోయేటి 
లీలనై పోత్తి | 


వాదమ్ము లోనటి 
ళు 
మోదమ్ములోన 
పరవశించిన కలల 
పొలునె పోతా 


ఏ దిక్కు లేనట్టి 
పాథోధి లోన 

నా దిక్కు నేనయౌ 
నావనై పోతా 


ఏ భాషకందని 
ఎదో భావకాంతికి 
రోదసీ శోధనా 


వేదాక్షమైతి- 


56 


వన్సాలాడి చుక్కవైవు 


వన్నెలాజ చుక్కవై పు 
కను గీటనా | 
పరద బొమ్మ మింటికొమ్మ 


సెటలాగనా | 


నన్ను పట్టుకోలేవని 
మిన్నులోన మిడిసిపడే 
తారామణితో, నే 
శృంగారమాడనా | 


పగలంతా జిలుగు ఎలుగు 
పరదాల ఎనక దాగి 
చీకటిలో నా కన్నుల 
చిద్విలాసమా | 


కండనిండ బలముంళే 

గుండెనిండ (పేముంబు 

విజ్ఞానపు రెక్కలతో 

వినువీధికి రమ్మంటే 

వన్నెలాడి చుక్కవై పు కన్నుగీటనా ! 


ఎన్ని తెలుసుకున్నా 

నన్ను తెలుసుకోలేవని 

అంగారము శృంగారము 

రంగరించు రాగమయి 

వన్నెలాడి చుక్కవైపు కన్ను గీటనా 


57 


న (పేమముందు 


నీ (పేమముందు 

తన తృణమ్మై పోదు 
నీ కోపశిఖల 

న్‌ సమిధనై పోదూ 


(ప్రేమించినా సరే 
కోపించినా సరే 
ఎట్టైన నీ పూజయే 
నా ఫలముగా ! 


తిట్టినా ని పైన 
తిరగబడ లేనుగా 
పెట్టినా నిను పొగడు 
శక్తి యే లేదుగా | 


ఏల (పమింతువో 
ఏల కోపింతువో 
ఎఫపుజమిసితువ్‌ | 
ఎరుగనీయవుగా 


పమించునపుడు నే 
వికసించి చితుకుదును 
క్రోపింలినపుడు. నే 
ముకుళింది (బతుకుదును 


వీల లోని పాణీకుడను 


వీణలేని వ ణికుడను 
రథములేని సారథిని- 
(మోగింతును 

మౌన భావతంతులను 
నడిపంతును 
దేహాత్మాశ్వములను- 


నేలయైన నింగియైన 
గాలియైన నీరైనా 
స్పర్శించిన మాత్రాన 
స్పందించును మవాతివోలె- 


కలయైనా నిజమైనా 
గతమైనా భావియైన 
సై గచేసినంతలోనె 
సాగివచ్చు స్యందనమైా 


వీణకొణుకు చేయిసాచ 
నా పాణియె వఏీణయయ్యె 
రథముకారకు పథము వెదక 
నా చూపే రథమయ్యెను-. 


59 


ఉన్న) కోరికలు తిరకో 


ఉన్నకోరికలు తీరక 
కన్నుమూసుకుంటె 
లేని కోరికలు వచ్చి 
లేపుతున్నవి, నన్ను 
ఊపుతున్నవి- 


కావలెనను కామన 
కాల్చును నన్ను 
కాకూడదనే కాంక్ష చీల్చును 
నన్ను వేల్చును 


ఒక్కవాంఛ తీరనట్టి వై నమే 
రెండు వాంఛలై లేచును గుండెలో 


నాగుండెలో;ా 


ఎక్కడపుడతాయో ఈ కోరికలు 
నా హృదయారామ రాగ శారికలు 


ఉపచారికలు- 


తీరని కోరిక లంతో తీయనేమో ! 
వాంఛ తీరినదనుకొనుట (భాంతియేమో 
ఉపశాంతి యేమో | 


60 


ఒర్‌ సత్యము స్ప(పమాయి 


ఒకస పము సత్యమాయె 
ఒక సత్యము స్వప్నమాయె 
సత్యం స్వప్నం కలిసి 
నిత్యజీవితమాయె- 


జలధులగసి యురులాయె 
రురులు సాగి జలధులాయె 
జలధులు యురులు కలిసి 
జగతికి జీవమాయె- 


నరుని సృజించెను హరి 
వారిని సృజించెను నరుడు 
వాదినరులు కలిసిపోయిన 


ధరణి స్వర్ష్ణమెపోయె- 


కాంతి ఆరి ధ్వాంతమాయె 
ధ్వాంతమారి కాంతి ఆయె 
కాంతి ధ్యాంతములే, డేశపు 
కాలపు: రూపములాయు” 


నీవు తరిగి నేనాయె 
తను పెరిగి మ వాయ 
సవ్ర - నను కలిసినపుడు 


నింగిసల ఒకటాయోా 


౧1 


పొడినపాలు పాడే 


పాడిన పాటే పాడే 
పామరుడను నేను 
ఆడిన ఆటే ఆడే 
సోమరిని నేనూ 


బా 


భావ కీరణమెనా 
నీరధినే దూరును 
రాగ తరంగమెన 
తీరమే చేరును 


లా ¢ 


(1 


గౌ 


వాద్యము వాయించిన 
వంగీనాదమే 
భంగిమలో ఆడిన 
తాండవ నాట్యమేా 


లా 


G 


దారిని పోబోయిన 
తారాపథమే 

యాతకు శ పొతకు 
సారథి రథమే - 


ETF 


లా GE 


G 


వాణి పలుకబోయిన 

వీశాగానమే 
గుణితము ఏ గణితము 
పూర్ణ ఫలితమే- 


ల 


లా 0 


G 


చుక్కల సాగరంలో 


చుక్కల సాగరంలో 
చక్కని జాబిల్టినౌక 
సాగుతుంటె, నా మనసు 
ఊగుతున ఎది 


అంతరిక్షమంతా నా 
అంతరంగమై పోయె 
దేశకాలములు నా 

కర దీపికలై పోయెా 


వెలుగులోన కానుపడని 
వింతవింత లోకాలు 
చీకటి తెరపై, భలే 
చితంగా వెలిగాయిా 


చూపు పెకి లేపగానే 
దీపకోటి వెలిగింది 
మనసు తలుపు తీయగానె 
మహామాయ తొలగింది 


తారావీచికల మీద 
తడబడు అనుభూతినౌక 
ఏ తీరున సాగునో 
ఏ తీరము 'చేరునో 


63 


భావ భౌతికావాది నేను 


భావ భౌతిక వాది నేను 
రోదసీగతి వేది నేనూ 


భావమనియెడు కాంతిలేక 
భౌతికం కనిపించదు 
భౌతిక స్థితి లయములేక 
భావమే (పసరించదు- 


ఉన్నదనుక్‌"ను భావమందే 
కన్ను విప్పును లోకము 

లేదు లేదనుకున్న వానికి 

లేదు" ఏది: ఎక్కడా 


(భాంతిలో ఉదయించుభావం 
భావమున నిజమౌను (భాంతి 
భావ|భమర (భమావరణలో 
భౌతికాకృతి జీవకాంతి- 


64 


భ్యదాబలరానూ 


భ[దాచలరామా 

నా భద్రత నీ భారమురా 
నీ ధామము, నా బాధల 
గోదావరి తీరమురా ! 


కామ [కోధాలు నను 
కమ్టాటవి (తోసెనురా 
ఇహాశాంతి సుఖాలకు 
అవరు దూరము: అ సినుఠొ 


| 
లోభ మోహములు ఏమో 
నాబుదిని కొలగాెలు 
ఉఠా ౮ ఠం 
మమతకై తపుంచు నన్ను 
మాయదారి పట్టించే 
భ[దాచల రామా |. 


వంద మాత్సర్యములు, నౌ 
సుమత ర బట్టను 
సత్యము క ఎదకు నన్ను 


సంవాదింప త లపల 


ని కరుణా పుష్పకమున 
నాకు కాస్త చోటీరా 

చిదానంద అయోధ్యకు 
సీఘమ నను కొనిపోరా 
భద్రాచల రామా we 


65 


చుక్కలనే కళ్ళతో 


చుక్కలనే కళ్లతో 

చూస్తున్నది కాలం 
శూన్యమనే కడరిని 
శోధిస్తున్నది కాలం 


క్షణమెనా ఆగకుండ 
సాగిపోతున్నది 
ఏ గమ్యం లేకుండా 
ఎగిసి పోతున్నది 
చుక్కలనే కళ్లతో.... 


దిక్కులేని భూగోళం 
బిక్కు బిక్కు మంటూంది 
వెలుగు చీకటుల వలలో 
విల విల లాడుతూంది 
చుక్కలనే కళ్ళతో... 


గతము, భావి, ఆది, తుది 
స్థితిలయములు లేవు 

అనంతమను భావనకే అర్థమ్ము లేదు 
చుక్కలనే కళ్లతో... 


దేశ కాలములు తమకే 
తెలియక తడబడుతుంటే 
ఎంతో తెలిసినట్టు 
గంతులు వేయును నరుడు 
చుక్కలనే కళ్ళతో rn 


66 


వలుతురు కోనం 


వెలుతురు కోసం వెదికే 
వెరి చీకటీ ! 
[కను రెప్పల క్రిందే 
దీపమున్నదే- 


కళ్లుమూసుక్‌"ని 

ఎందుకు 

కాంతికై తపస్తావు 

కాళు కటి వేసుకొని 
య ళు 

కదల లేనంటావుూ 


భయం అనే బడిలోన 
బానిసత్వ భాషలోన 
కమ్టాలే చదివి చదివి 
దృష్టి కోలుపోయావా !- 


ఆకలికి ఓర్వలేక 
హక్కుల దిఎె (లు (మింగ 
(బ్రతుక కనిపించదని 
బాధపడే కబోదీ |! 


67 


మూర్జులు మూదు కాలు 


మూర్చలు మూడు రకాలు 
అందరికీ అదినేత నేనే- 


కలడని భావించే వారు 
లేడని వాదించేవారు 
ఉన్నాడో లేడో అంటూ 
ఊగులాడు వారు 
మూర్చలు మూడు రకాలు 


కలడని తలపోసే వారికీ 
కవపడ్డది లేదు 

లేడని. ఎదిరించేవారికి 
లెని బుజువు లేదు 
కలడో లేడో అనుకుంటు 
కలుగు ఫలం లేదూ 


కలడన్నా లేడన్నా 


కలడో లేడో అన్నా 
కలవాడు లేకపోడు 
లేనివాడు లేచిరాడు- 


కలడంటే లేడంటాను 
లేడంటే కలడంటాను 
కలడో లేడో అంటే 
కలయే నిజమౌనంటానుా 


68 


గుర్తు చేయమని 


గుర్తు చేయమని నిన్ను 
కోరికోరి |పార్టిస్తే 

డున 
మరిపిస్తున్నావా- నను 
మాయా మయ సఖుడా ! 


చదువుకున్న దెల్ల నేను 
నిదురలోన మరచిపోదు 
నిదురలేని వాడవని 
నిదురలేచి నిన్నడుగగ 
మరిపిస్తున్నావా నను 
మాయా మయ సఖుడా ! 


ఒకటీ చూచి కలయనుకొని 
ఒకటీ చూచి నిజమనుకొని 
ఒకటీ కొకటీయని [భమపడి 
ఉక్కిరి బిక్కిరి యౌదు. 


తర్కించగ తర్కించగ 
తళుక్కుమను సత్యాలు 
పరిభాషా పటిమలేక 
పలుకలేను, వ్రాయలేను. 


ఆదిలేని తుదిలేని 

వాదనలో పడిపోయి 

నను నేనే మరచిపోదు 

నిను ఎలుమునుణ నిదురవోదు 


69 


చమురులేని ఈదీవం 


చమురులేని ఈ దీపం 
చల్లారదు ఎందులకో 
తీగ తెగిన ఈ వీణియ 
[మోగునింక ఎందులకో | 


పయోనిధి సమాధికై 
పరుగిడి వచ్చిన నదులు 
తిరిగిపోవ ఎందులకో 
తీవముగా యత్నించునుః 
కాటిలోన కూడ బతుకు 
బాటవై పు ఆకర్షణ 

ఈ జీవన్మరణ సంధ్య లో 
జిజీవిషా బిగీష 


అబ్బా ! ఈ లోకమెంత 
ఆశాభావోన్మాదిని 
రాబోయే రవి కోసం 
రాత్రి ఎట్టిదేని సైచు 


(బతుకు తీరమున నాలో 
భాసించిన భావమేదో 
పొంగి పొంగి అక్షరాను 
భూతి గీతమై పోయెను 


70 


ఎన్ని పొటలు 


ఎన్ని పాటలు నిన్నుగూరిచి 
ఏడు కొండల వెంకటేశా ! 
అన్ని పాటలు మరచి నీవే 
అక్షరాలుగ పాట వ్రాతును 


అక్షరము నీవైనచో, నే 
లక్షలక్షల పదములల్లుదు 
పదపదము నీ పాదమైతే 
పణవయా(తకు బయలుదేరుదు- 


ఛందమేదో శబ్దమేదో 
రాగమేదో భావమేదో 
ఆదియేదో అంతమేదో 
ఏదియేటో తెరల్షియరాని 
నాదమే నా నవ్యకృతిగా 
సోకు నేనర్పించుకొందును. 


సస సగ పాటవైతే 
నివె నామది మాట వైతే 
వ్యెరిపాటలు వేయి ఏలా 
వెంకళుశా చిద్విలాసా 


71 


తులా నూ 1) ధికి 


సేరులెని సెన్నిధికీ 
పెక్కు సేరు పెటాను 
లా ళం 
తు పరు వరనుకౌొని 
పెనుగులాడుతునా ఎనూ 


పెరు వరు 2 కుుగాన 
ఊరు కూడ వేరనుకాని 
ర ఆతున మ రుని 
ఏ తీరున పిలవాలో 
ఎరుగలేక తిరుగుచుంటీా 


ఇది కాదని అది కాదని 
ఇది అది ఏదీ కాదని 
దారి యేదొ పోల్ఫలేక 
దారే లేదనుకొందును 
దారి వెదుకుచునె ఉందును 


దారిలేని తీరానికి 

దారులన్ని చేరునని 

తెలియని దారిన పోయే 
తెరవరినే నేనా 

ఈ (భమా భ్రమర భమణకు 
a గమ్యము లేదా ! 


72 


శాశ (తము ఈశ రత 


శాశ్వతము ఈశ్వరతరా ! 

విశ్వాన 

ఈశ్వరత శాశ్వతమురా | 
శాశ్వతము అనుకొనే ఐశ్వర్యములు, 
కాల ఎ శ్వానరజ్వాలికల 
కాలిపోవురా | 


శాశ్యతత ఉచ్చ్వాస 
-ఈశ్వరత నిశ్వాస 
చేసుకొని బతుకుటే 
చేతనా శక్తి రా 
బీవద్విముక్తిరా ! 


ఆనంద తత్వమే 
ఆద్యంత సత్యము 

సత్య స్వరూపమే 
సగుణ బవ్మత్వము 
శాశ్వతము బబహ్మత్వము 
సగుణ నిర్గుణ తత్వము 


విశ్వాస శైలజా 

విదిత విశ్యశ్వరుని 

విశ్వ నిశ్వా సాశ్వ 
వచరితానందాత్మ 

చక్రమే శాశ్వతమురా 
శాశ్వతము ఈక్వరతరా ee 


23 


ఉన్నా దంటే ఉన [) దిలోకం 


ఉన్నాదంచే ఉన ్నదిలోకం 
లేదంటే లేదు 

ఉందా లేదా అన్న వివాదం 
ఈనాటిది కాదూ 


యది శంకరుల మిధ్యా వాదం 
ద తొద త విశిబాద గతం 
భౌతిక వాదం, భావవినోదం 
ఏదెట్లున్నా ఎవరేమన్నా 
ఉన్నాదంటే ఉన్నది.... 


(బతుకుకు అర్ధం 

చావుకు అర్థం 

వెతికి వెతికి వేసారులు ఏల “ 
స్వర్గం నరకం పాపం పుణ్యం 
చర్చలలో పడి చచ్చుట ఏల గ 
ఉన్నాదంటు ఉన్నది... 


కాలమనంతం 

దేశమనంతం 

'గతము భావి 
స్థితిలయములనంతం 
బాపురె బాపురె ఇదివేదాంతం 
ఉన్నాదంటే ఉన్నది..... 


74 


హిమగిరి చెనిలో 


హిమగిరి చెవిలో 
గంగారరి గుసగుసలాడింది 
నాకోసం సరిక్రొత్త 

ఆకాశం వెలిసింది. 


కరిగిపోవు మంచులో 
కాలం కనునిప్పుతోంది 
పదపదమున భావికి 
గతపాఠం చెప్పుతోంది 
హిమగిరి చెవిలో..... 


హృపీకేశిలో జీవము 
బుషిత్వం పొందింది 
హరిద్వారలో అవామును 
అర్హ్యముగా వదలింది 

బై 

హిమగిరి చెవిలో.... 


శ్వేతగంగ నీలియమున 
చేయిచేయి కీలించి 
ఆత్మానందమున తేలె 
అలహాబాదాంకంలో 
హిమగిరి చెవిలో... 


సమతా జలధులు వెదకే 
మమతా సంగీతధునుల 
కలిసిపోయె నాలోగల 
(కాంతి భావనా యురులు 


75 


అన్ని టకన్సా 


అన్నిటికన్నా 

ప 

పన్నిథి సన్నిధి 
చేరేదెట్లో! ఈ చీకట్లో 


లేనిదానికై 

వెదకే వానికి 
ఉన్నవాడు చే 
యూత నీయడా 
ఉన్నది కూడా 
ఉన్నవానికే 

పన్నుగ అర్చించాలా ! 


ఉన్నాడనుక "ని 
కలయజూచితే 
కానుపించునది 
కారుచీకళు 

లేదు లేదు అని 
కనులు మూసితే 
వింత వెలుగెదో 
ఎప్పు నా కనులు 


76 


రంగనాథధా 


రంగనాథా 
అంతరంగ నాథా 
వాక్తరంగాలపె తేలిరావా ! 


భావశ్చంగాల తేరేక్కిరావా !... 


నీకోసము నేను 

ఈ కాల తటముపె 

మట గోళపు, బల్ల కట్లుపె కూర్చుండి 
రలు (వి €ం 

వేచియున్నాను రారా, నను నీవె 

చూచి గుర్తుంచుకోరా !... 


ఏదారియో తెలియరాదురా నీదారి 
నాదారి మాత్రమీ రాదారియే రా 
నా దారినే వద్చిపోరా, నన్ను 
ఎ రోరిల  కారతుబోరా కః 


చుక్కలను లెక్కిస్తు 

కూన్యమ్మును క్‌లుస్తు 

నాలోన లోలోన నీ లీల లూహిస్తు 
వెరి కేకలు వేయు 

ఎంగళప్పను నన్ను 

దరిజేర్భు వేళాయరా 

తా త్రయము .వాలురా" ఇ 


ఏతరగ లేచినా ఏగాలి వీచినా 
పూవు పూచినా ఏవెలుగు తోచినా 
రాక అనుకాొందురా, నిట్టూర్చి 
౨ 
వ సనననుకాలచురా.! 


ల ౬/7 


77 


నికీ 
శ రామచందుని 
శ్రీరామచంద్రునికి 
ఆరణ్యవాసం 
సదరక్షలకేయొ 


Sr ONS 
పట్టాభి షకం 


శక్తన దిగమింగి 
యుక్తీ చాతుర్యం 
హక్కులను (మింగి 
Ee సెక్కిన స్వార్తం 
శ్రీ రామచందునికి .. 
ఆత్మా భిమానము 
అడవి పాలాయె 
“స్తీ నిజాయితి 
నిదురపాలాయె 
స రామచంద్రునికి ( 
మమత "ఎడ 3d SE 3 
మటినాలాయె 

ఉం 
(బతుకు బూధల- గాధి 
ఇతిహాసమాయె 
గ్‌ రొ క 
కిరామచందునిక ఇల్లీ 


78 


నొములనాదడించు 


పాముల నాడించుకొంచు 
బతుకుచుంటీ నేను 
విషజీవుల విశ్వసించు 
వింత మనిసి నేను 


ఊహోరగములు ఎదలో 
హూంకరిస్తుంళే 

ఆది శేషువును వెదికే 
ఆర్భకుడను నేను- 


కష్ణ ఫణులు నా కంఠం 
కటివేసుంబే 

ళు — 

కాలాహిని పట్టజూచు 
కర్మఠుడను నేను- 


పనా ఎగ పన గాలు 
నన్ను కాలుస్తుంటే 
కాళీయ ఫణా(గంపై 
తాండవ మాడేను- 


సా (బతుకే నాగినియె 
సాట్యమాడుతుంటే 
నెనే నాగ స్వరమై 
నినదించేనుా 


79 


నేల వేద విణలు 


వెల వెద. ఏత లక్క 
వేణువులో పలికించే 

బృందావన స్వామి, నా 
డెందములోనే నిలిచే- 


వెరినయ్యి నేనాతని 
వెదకితి యమునా తటిపై 
చింతించతి ఆతనికి 
చీకటి కంకటీపై- 


ఊహల రెక్కలు కట్టుక 
ఉడు పధాల గాలించితి 
అంతరిక్షమౌళిని, నా 

అంతరంగమున కంటి 


ఎచట (గుమ వికసించునొ 
అచలు తాను పరిమళించు 
(పమించిన వారందరి 

(ప్రయతముడై పలకరించూ 


ఒక్కరి |పేమించ తగిన 
శక్తిలిని దాన నేను 

ఎందరి [ప్రేమార్తులైన 
అందుకొనే స్వామి అతడు 


80 


నీడుకొండలమీద ఎనా భ్రవానమొ 


ఏడుకొండల మీద 
ఎన్నాళ్ల వాసమో! 
ఆది దేవుని కసలు 
పది వైకుంఠమో ! 


కలవంటీ దేవుడు 
శిలయయ్యెనో, లేక 
గిలవంటీ దేవుడే 
కలయయ్యెనో | 


ఎకుంఠ మిదియని 
వచ్చాను తిరుమలకు 
దిక్కు నీవేయని 
(మొక్కాను ఓ శిలకు 


గుడిలోని శిల్పాలు 
గుర్తించినవి నన్ను 
(పశ్నలేవో అడిగి 
పక్కుమని నవ్వినవి- 


నమ్యుదునా నిను నేను 
నమ్మనో తెలియక 
నవుల వాలా తినని 
సవ్వెనో ఆ శిలలు 


81 


ని చూవులలో. ఇల్లు 


నీ చూపులలో ఇల్లు 
కట్టుకొంబేని 

నీ నవ్వులలో దీపం 
పెట్టుకొంటీని- 


నివే నావెలుగె తివి 
ఎ నో డస 
అయినా నన్నెరుగనళ్లు 
౧ 
అగుపించే జాడవు.... 


నీలో నేనున్నట్టు 

నిన్న కల్లలు కంటిని 
నాలో ని వున్నావని 
నేడు తెలుసుకొంటిని.... 


కాంతి కొజుకు వెదకీ ఎదకి 
కన్ను మూసతి 

నన్ను కనులు చేసుకున్న 
నన్ను చూచితి.... 


82 


(పణయగీతులు (వాసి 


పణయగీతులు వ్రాసి 
(పగతి గీతులు వ్రాసి 
పణవ గీతాలతో 
పరవశిస్తున్నాను- 


చెలిప్రేమలో నేను 
చేతనాబ్దము నెతి 

మనిషీకోసం కూలి 
మట్టిలో పొరలితిని- 


గాలికై మీటిన 
గాంధర్య రాగాలు 
న్‌్‌ వసన 
నిర్వేద త్యాగాలు 
మూటగట్టుక నేడు 
మునిగితిని 'భావాబ్దీ- 


రాగమ్ము లోనిదే 
త్యాగమ్ము లేదురా 
త్యాగమ్ము లేనిదే 
భోగమ్ము లేదురా 

_ భోగము ఓంకార 
యోగమని తెలియరా ! 


83 


నను పిలువ వచ్చిన 


నను పిలువ వచ్చిన 
నౌ మృత్యురాణీ | 
పయనమయ్యే ముందు 
పాటొకటి రాయనీ ! 


ప్రతి తృటిని (శుతిచేపసి 
పాటలప్నీ వ్రాసి 
ఇంకేమి వ్రాయునని 
శంకించు చుంటివా ! 


అవును నే వ్రాసినవి 

అగణితమ్యులు నిజమె 
గణితమ్యునకు వు | 
గీతమిప్పుడు వ్రాతు - 


తెలియనివి తెలిసనటు 
తెలుపు పాటలవన్ని 
తెలిసియును తెలియదని 
తెలుపుపాట ఇదా 


పాట అంటే మరేటొె 
పాట కాదమ్మా | 
సోహమని నీకు 
దాసోవామను పాటా 


84 


కనకమవోలక్ష్య 


కనకమహాలక్ష్మీ | కన్న తల్లి లక్ష్మీ 
విశాఖపట్టుణ వీదిని వెలసిన 

విజయ గీ లక్ష్మీ 

విశాల సాగర గర భం నుండి 
వెడలిన భూలక్ష్మీ ! 


అడిగిన వారికి లేదనకుండా 
అన్నం పెడతావు 

నమ్మిన వారికి కాదనకుండా 
న్యాయం చేస్తావు 
భక్తులందరికి మితి లేకుండా 
భాగ్యము లిస్తావు - 


శ్రీవిద్యా గివ సుందర బాలా! 
జీవన మారుతరాజిత హేలా ! 
ప్రణవశక్తి దేవీతయ లీలా ! 
కామితార్ధములు తీరుస్తావు 
లేమిని ఎల్లెడతొలగిస్తావు 
కష్టాలన్నీ కన్నీళ్ళన్నీ 
కనిపెట్టుచు కడతేరుస్తావు - 


నీ చిరునవ్వులు మా సిరులమ్మా 
నీ కరుణా రుచి మా తెరువమ్మా 
నీ కరములు శుభకరములు మాకు 
నీ వర రూపము దీపము మాకు 
నిద్దురలేని నీ కనుచూపులు 

భద్రత కూర్చే వరములు మాకు 


85 


కొండ మీద కొలువు 


కొండ మీద కొలువున్న 
కోదండ రామా! 

సీత్రా లక్ష్మణ సమేత 
శ్రీరామ నామా! 


వేదనాద గోదావరి 
వేసినట్టి భద్రాచల 
పీఠముపై కల్యాణ 
ప్రియానంద రామా 


భక్తి ఫలముగొని శబరికి 
ముక్తినిడిన రామా 
ధర్మం కోసం సర్వం 
త్యాగం చేసిన రామా 


భక్త రామ దాసిచి సన, 
బంగారు పతకాలు 
తానీషా అర్చించిన 
తరళతారముత్యాలు 
మరచి పోని మతాతీత 
మానవోత్తమా రామా! 
బాధాతప్తుల పాలిటి 
భవ భయ తారకరామా! 


86 


ని మాటున నోత 


నీమాట నానోట 
పలికించవా స్వామి 
నీ కరుణ నా మీద 
చిలకించవా స్వామి ! 


మాటాడవై న, మై 
మరిపీంచు నీరూపు 
“తత్వమసి” సత్యములు 
తలపించు నీ చూపు 
తెలియజాలని నిన్ను 
తెలిసికొను బట్లో | 


సప్తగిరి శిఖరాల 

దీప్త శిలవై వెలసి 
నీల గగనము నుండి 
లీలగా నను పిలిచి 
మాట్లాడవేమి, నా 
మాచమిటయ్యా ! 


చెప్పుమా నీ గుట్టు 
చెప్పుమా నా గుట్టు 
చెప్పు సూటిగ నాకు 
చిరునవ్వు నవ్వకు 
చెప్పరానిది చప్ప 
సిగ్గమొ నీకు 


87 


కను ల వాలనీన 


కను స వెలసినట్టి 

కలియుగ జగదీశ్వరా! 
సప్తగిరులు దిగివచ్చిన 
సాగర _-వేంకటేశ్వరా ! 


మా గుండలు కూర్చి పేర్చి 
నీ గుడిగా తీర్చినాము 
కొలువుండుము స్వామీ ! మా 
కొర్కెలవే తీరిపోవు 


మా కలల కడలి తరగలు 
నీ కీర్తనలే పాడును 

హా [బతుకుల దారులన్ని 
నీ మందిరమే చేరును 


మా ఆశలు ఆశయాలు 
నీ ఆరాధన కొరకే 

మా బాధలు భయాలు 
నిన్ను చేరుకొను వరకే 


మా భక్తి ప్రపత్తులన్ని 
నీ శక్తికి దీపాలే 

మా ఆనందములన్నీ 
నీ అనంత రూపాలే 


కాలాతీతుడ వైన 
బాలాజివి నీవే 

సాకార నిరాక 
సత్యము నిత్యము నీవే 


88 


అన్నమయ్య వొటు 


అన్నమయ్య పాట, 
అత్మకన్నమయ్యా |! 
అన్నమయ్య బాట 
బ్రతుకు పున్నెమయ్యా ! 


అదిగో అల్లదిగో అని 
వారివాసము చూపించెను 
అలిపిరి బీవులకు, శక్తి 
అక్షరాల నేర్బించెను. 


మధుర భక్తి పాలు పోసి 
మాధవున్ని పోషంచెను 
వేదాంతము నూరిపోసి 
మనిషి వెతలు తొలగించను 


కొండలలో నెలకొన్న 
కోనేటి రాయనితో 
పెట్టన ముచ్చట్లు విన్న 
రాళ్ల సెలయేళ్లయ్యెను 
ఆకులు కోకిల అయ్యెను 
గాలే రాగాలయ్యెను 
మూర్తులు కీర్తనలయ్యెను. 


89 


యాదగిరి గుట్టుఎ 


యాదగిరి గుట్టు పై 

వేదవారి నాదమై 

వినిపించు లక్ష్మీ నృసింహా |! 
కనిపించు సగుణ పర్మభహ్మా | 


దొర్జ్దన్యముల ఒక్క 

గర్హతో అణచేటి, 

మేటి రాక్షసుల, కొన 

గోటితో చీల్చేటి 

శక్తినీకే గలదు శ్రీ నారసింహా! 
యుక్తి నీకే తెలుసు ఉగ్రనరసింహా! 


వహాంసకుటిలత్వము హిరణ్యకశిపత (మె 

భక్త జన ప్రహ్లాద బాధక స్వార్థమె 

మెట్టుచున్నది మట్టు పెట్లమో స్వామీ 
లు ళు లు 

న గట్టుపె నుండి కనుపించనిది ఏమీ 


సరులన్ని, సౌఖ్యాల 
విరులన్ని, నీయాద 

గిరి మీద పుట్టినవె 
సరిలేని నరకేసరీ! 
కరుణించుమో శ్చీవారీ ! 


90 


పంటు “బులు 
E యజ 


మెటు మెటు స్వామీ, వ్‌ 
రు (ae) 

గుటు గురుతు చేస్తున్నది 
ఈం అవి 

గటు గటు కొసల గురుతు 
(స) రు 

మెట్టు మాయ మౌతున్నది 


గారి గోపురము మీద 
కట్టు కింటి నా గూడు 
'సదిక్ళూును. ఎగరాలో 
ఎరుగ నీదు కనుకట్టు 


కపిల తీర్ధము సుడి 
ఆకాశ గంగ వరకు 
పొప వినాశన మార్గము 
వెదకి వెదకి వేసారితి 


ఎన్ని అడుగు లెక్కవలెౌనొ 
ఎన్ని గుడుల (యొక్క వలెనా 
నా అలిపిరి ఊపిరులు 


వీ పదముల చేరుకొనగ 


అన్నమయ్య ఏదారిని 
నిన్ను చేరుకున్నాడో | 
అడుగు జుడలేవి, కాను 
పడవీ కారడవిలోన 


91 


[త్రిలింగ దేశాదీశా 


త్రలింగ దేశా దీశా ! ఈశా 
(త్రిలోక వాసా ! ఫణీ భూషా 


హర హర, భయ హర, వార గంగాధర 
హర హర, శుభకర, శంభో శంకర 
హర హర, శశిధర హరశక్తీశ్వర 

హర హర, విషగళ, హరముక్తీశర 


శ్రీకారీ పతి, కెలాస పతీ 
శ్రీగొరీ పతి, కళ్యాణ మతీ 
గివడివ హర వార శ్రీ శల పతీ 
శ్రీకాళహస్తి క్షేత్ర పతీ | 


గాక 
దాక్షారామంలో శ్రీ భీమేశ్వర 
an, నీ గో me] 
ఏఏమరావతిలీ శ్‌, ఎశ్యశ్వర 


జటా జూట, జీవన గంగాధర 

నిటాలాక్ష మృత్యుంజయ శంకర 
రక్షీంచుమురా |! అభయ (తిశూలా 
రవళించుమురా | అకాండ తాండవా 
సాఖ్యానందక సాంబశివా! 

ఓం నమశ్శివాయా ! ఓం నమశ్శివాయా 


92 


నా గుండె గుడిలో 


నా గుండె గుడిలో కోదండరామా ! 
నా భక్తీ బడిలో ఆనందరామా! 


అమ్మకు దూరమైనట్టి రామా 
సీతమ్మకు దూరమైనట్టి రామా 
నా సత్య సాహిత్య నిత్యార ఎనములో 
అమ్మ సీతమ్మను అరయుమోరామా 


సాఖ్యాలువిడిన సద్గుణ రామా 
సాకేతమును విడిన సత్కీర్తి రామా 
నా కష్ట నిషూర కాంతార సీమ 
కట్టిన పర్తశాలకు రమ్ము రామా ! 


దనుజుల దునిమేటి ధైర్య రామా! 
మనుజుల రక్షించు మధుర నామా! 
దానవత మానవత భావనల కావల 
దైవత్వ శిఖరాల చేర్చురామా! 
తారక జ్ఞాన ప్రమోద ధామా! 


93 


గోదావరి తీరవాసినీ ! 


గోదావరి తీరవానీనీ ! 
ఎిద్యావీణా విలానినీ ! 
నకల కళా కునుమహసినీ | 
వానర నుర నుధాభాషిణీ ! 


కోవెలలో కూరుచుండి 

కు వలయాన్ని నడీపింతువు 
విఖా తంతులు మీటుబు 
ఎిద్యలన్సి బోధింతువు 


సృష్టి చేయు న్రష్టకు 

దృష్టి నీవె అయినావు 
అజ్ఞాన తమస్సు బిల్చి 
వ్రజ్ఞానము వంచినావు 


శబ్దము నీవే తల్లీ ! 
శక్తివి నీవే తల్లీ 

భావము నీవే తల్లీ 
జీవము నీవే తల్లీ ! 


“నరన్వతీ” అని కొందరు 

“శారదా” అని కొందరు 

వార్దేవి అని కొందరు - వాణీ అని కొందరు 
పూజింతురు నిన్హందరు - పూర్ధచిదానందమయీో ! 


94 


మనసార కొలవండి 


మనసార కొలవండి 
కనకమహాలక్ష్మి ని 
కష్టాలు ఈడేరును 
అభిషాలు నెరవేరును - 


వరలక్ష్మి కన్నుల్లో 
వాత్సల్యము నెలకొన్నది 

అ వరదాయిని చిరునవ్వుల 
కరుణఖామృత మున్సుది 

ఆ బిన్మయి వదనన్సిధి 
ఆనందము కొలువునుది 


అమ్మలగన్సయమ్మ 
అక్షరాల ఆయమ్మే | 
వేయిరేకులై విరిసిన 
వెళాఖి ఆయమ్మె ! 
ముగురమ్మలు ఒక్షటైన 
మూర్తి మహాలక్ష్మమ్మ ! 


వనువు కుంకుమలు ఒడిలో 
వరళించు వరమేశ్వరి 

తేనె పాల గారలు 
తీర్థమాడు భువనేళ్చురి 

భక్తి ప్రవత్తులకు మెచ్చి 
శక్తులిచ్చు ముక్రేశ్వరి ! 


95 


సప్తగిరి బాలాజీ 


నప్తగిరి బాలాజీ ! శరణం శరణం 
తొలగింవుము పెనుబీకటి మాయావరణం ! 


భదువులెన్సీ చదివినా 
సాధ్యపడని సత్యం 

పదవులెన్ని వట్టుకున్త) 
పట్టుపడని సౌఖ్యం 

నీ వద నన్ఫిధిలోనే వెలనింది 

నీ చిరునవ్వులలోనే మెరినీంది ! 


జీవులన్నిటికి మున్సే 

జన్మించిన శిలలు 

జరా మరణములు లేని వరమహంనలు 
నుడువే నీ మౌనభాష నేర్పించుము నరులకు 
అర్ధము లేనట్టి మాటలాడే పామరులకు ! 


ఆవదలన్నిటినుంచి 

కాపాడే యుక్తి 

అందరికీ నంవదలు అందించే శక్తి 

నీ వజకిరీటంలో నిక్షిప్తము సామీ ! 

నీ శుభకర వాన్తగతమె నర్వాంతర్యామీ ! 


అన్హమయ్య వంటి కవులు 

పాటలన్నీ అల్లి 

భక్త కోటి కంటి చూపు వూవులన్సి బల్లి 
సేవించే నీ చరణం, నిర్భయ శరణం 
పూజించే నీ వదనం నమతానదనం 


96 


శ్రీరామచంద్రుణ్తి 


శ్రీరామచంద్రుజ్ణ్‌ ఎరుదాటిం చాలి 
స్వామి వద సేవలో జన్మము తరించాలి ! 


రాము! రాదూ యంచు 

రవళించు చెట్టేదో 

జానకీ రాముణ 

ధ్యానించు కట్టెదో 

వనీగట్టి నరిక్రొత్త పడవ నిర్మించాలి ! 


వూలన్సీ, రామయ్య 
పూజకె వూచేను 

అడవిదారుల స్వాగ 
తాంజలులు వట్టేను 


ఎవుడు వచ్చేయునని ఎదురు చూసేను ! 


వక్షులన్సీ ఎటి 

గట్టుపై కూడేను 

రామనావమె, పెక్కు 

రాగాల పాడేను 

మూగ మృగములు కూడ మురిపాన ఆడేను 


(గుహుని భక్తి పారవళ్యం, 


97 


రాతిబొమ్మవనుకొని 


రాతిబొమ్మ వనుకొని, నీ 

చేతిని నరికేశారా ! 

జడరూవము అనుకొని నిను 

కడలిని వడవేశారా 

కనకమవోలక్ష్మీ నిను కలవర పెట్టారా ! 


నూర్యచంద కిరణాలే 
నీ నుందర వాస్తాలు 
కొల నరసీలో విరిసిన 
లీలా కమలాంబ నీవు 
పరాశక్తి ప్రకృతి నీవు 
హొమ్మశెలాకృతిఎ నీవు 


ముక్కలైన నీ రెక్క 

లెక్క లేని చేతులై 

భర్తులెన ప్రతి ఒకరికి 

ముక్తి వధము చూపించును 
ఆవద మొక్కుల వారకి 
అభయ హన్త మందించును 


నిత్యమైన నత్యానికి 
నిగమగోచర త్వానివి 
దివ్య మానవతా(నివి 
దేవి! దైవత్వానివి 
కష్టనష్టములు తీర్చే 
కనక మహాలక్ష్మిఐ | 


98 


కనకదుర్గాదేవి ! 


కనకదుర్గాదేవి 
కరుణీం చవమ్మా ! 
భక్తులను కాపాడు 
శక్తి నీవమ్మూ ! 


ఇంద్రనీలాద్రైి పై ఈశ్వరివి నీవు ! 
ఈళ్ళురివి నీవు, భువనేళ్ళురివి నివు ! 
- శాళ్ళతవు నీవు రాజేళ్ళరివి నీవు ! 
విజయవాడలోన వెలిశావు నీవు ! 


పావనకృష్ణ న 

వాదాలు కడుగు 

వేదాలు నీ కీర్తి 

ఎనిపించుచుండు 

శీత పవనాలు అభిషేకించు నిన్ను 
ఆబాలగోపాలమర్శించు నిన్ను ! 


మహిషానురుని నాడు 

మర్జించినట్లు 

మధ్యుకైటబుల వట్టి గరిపించినట్టు 
చండముండుల చీల్చి చండా అనట్టు 
పరిమార్చు మానవానురుల వనిగట్టి 

దును మాడు మా దుష్టశక్తులను తల్లీ ! 
హతమార్చు నరవిశాచుల చుట్టచుట్టి 
జయ జయ విజయదుర్ల జయ అమరవళ్లీ 
జయము చాముండేళ్గరీ విజయవల్లీ ! 


99 


దేశమే దేవాలయం 


దేశమే దేవాలయం 
విద్యయే దైవం ! 

దేశ విద్యల వూజలోన 
దివీళలు వేము 


తల్లిదండ్రుల, గురువరేణ్యుల 
బల్దచల్లని దీవెనలతో 

శ్రద్దగా చదువుకుంటాము 
బుద్దిగా మనలుకుంటాము 


పెక్కు పేరులు పెట్టుకున్నా 

పెక్కుదారులు వెసికొన్నా 

ఒక్కడే భగవంతుడు / 

ఒక్కటె మేమంత అతనికి మొక్కుతుంటాము / 


మతములన్సీ భాషలను 

మనిషికీ దేవునికి మధ్య 

బెరిగిపోని వంతెనలుగా 

పరిగణిస్తాము 

నిత్య జీవన నత్యం గీతం పాడుకుంటాము 


మట్టిలోన, మనిషిలోన 

చెట్టులోన, వుట్టలోన 

చెంతనున్తు నీడలోన - అంతులేని నింగిలోన 
దాగయున్హు నత్యమునుగను 

యోగదృష్టిని పెంయకుంటాము 


100 


రజత కవచధారిణీ ! 


రజత కవచధారిణీ 
వనీడి వనువు ఆమచీ ! 
కుంకుమాభ ళోఖిని ! 
కనకమవోలక్ష్మీ / 


నీలాంబర వర్ణినీ ! 
లీలాంబుజపాణినీ 
క్రీరాభిషేక పావనీ 
సాగరతటి వాసినీ 
నర్వలోక జననీ ! కనకమవాలక్ష్మీ ! 


భవభయార్తి హరిణీ ! 

తావ(త్ర యవారిణీ ! 

నద్గుణగణ కారినీ 

కరుణాద్భక్‌ వాహినీ ! కనకమ వోలక్ష్మీ ! 


అష్టలక్ష్మి రూపిణీ 

అభ్యుదయోద్దిపినీ 

వెళాభఖీవురమునే 

వెకుంఠముగా చేని 

ముజ్జగాలు పాలించే 

ముక్తేశ్వరి - వరమేశళ్చురి - కనకమహాలక్ష్మీ 


101 


ఆత్మవునివని 


ఆత్మవునివని తెలినికో 
జీవాత్మవు నీవని తెలినికో ! 


నిర్మలనిళ్టల శాంతిమయంగా 
నిరువమ నిర్తుణ శాంతి మయంగా 
పరంజ్యోతి వరమాత్ముని నన్చిధి 
(బవకాళించెడి తారవు నీవని తెలినీకో - 


ఫాలభాగమున లీలగ కూర్చుని 
(పావంచిక జీవితమును గడిపే 
వంబేంద్రియ రథసారధి నీవని 
పవిత్ర బిరంతనాత్మవు నీవని తెలినికో 


మవాత్వ న్వభావ గుణాలు మరచి 
మాయలోనవడీ విలవిలలాడకు ! 
రాజయోగమున తేజోలోకము 
దర్శించుము ఆనందబిందువై 
నత్యయుగానుభూతి బృందవై ! 


“అబూశెల శిఖిరామృత ధామం 
వరమ పితా శివబాబా రామం 
ఈళ్చురీయ వఎిళ్ళువిద్యాలయం 
రాజయోగరన మురళీ గానం 
విశ్వేళ్ళరునికి నరునికి మధ్య 
శౌళగత ఇవావర నుఖసోపానం 


102 


చెట్టుచెట్టుకు 


చెట్టుచెట్టుకు, చెవి 
పెట్టి వినుమా ! 
రాయి రాయిని కొస్త 
తట్టి వినుమా | 


రామనామన్మరణ 
రాగమే వినిపించు 
దానవాంతకుడైన 
జానకీరాముడు 
వదు చున్నాడన్న 
వార్తయే వినిపించు 


పక్షులన్నీ స్వామి 

పాటలెపోయె 

వూవులన్సీ స్వామి 

వూజులై పోయె 

సెలయేళ్లు శ్రీరాము 

సేవలైపోయె 

కాలిబాటలు, రత్సకంబళులు అయిపోయె ! 


అడవఎియే గొంతెత్తి 

కొండలే తలలెత్తి 

అయోధ్య రానా 
మామృతము కురిపించి 
దండకారణ్యమ్ము 

దాటి వచ్చె ప్రభువు 

దర్భనమ్మున ప్రకృతి ధన్యమైపోయె ! 


103 


పాలు తేనె తెచ్చాము 


పాలు, తేనె తెచ్చాము 
భక్తితో వచ్చాము 
మాటలలో చెప్పరాని 
మౌనముగొని తెచ్చాము + 


నిను నమ్ముకున్తాము 
నిర్భయముగా ఉన్తాము 
పెడదారిన పోకుండా 
నడివీంచుము తల్లి ! 


సుఖ నంవద్వల్లీ ! 


నిక్కమైన నీ మహిమలు 
లెక్కకు మిక్కలి మాతా ! 
మాభశీర్లమే నీకు 

మధుమానము మాతా / 


బురుపేట నీ పీఠము 
హిమగిరి నీ కిరీటము 
నిరుపెదలు, నిర్భలులు 
నిఖిల లోక వానులూ 
నీ కంటి పావలు 


104 


నిస్తుల శక్తి 

నిస్తుల శక్తి ప్రదీవుని 

నీలాకాళ న్వరూవుని 
నప్తగిరీళుని కనగానే 

నా నుప్త చేతనము మేల్కొనెను 


శూన్యవు ఈళాన్యంలో 
పాలగవుంతపు అనంతంలో 
కుండలీకృత ఫణి పానువుపై 
పవళించిన వరిమాత్మను చూచి 
పరవశించి పోయాడు 


బరిత్రకందని కాలం కట్టన 
శిలాతోరణం (క్రింద 

మట్టికి చెట్టుకు ప్రాణం వోపిన 
మహోరణ్య మౌనంలో 

కనులు మోడ్చి నే కరిగిపోతిని 
కలల అలల నం[ద్రంలో 
సృష్టిమూల కేంద్రంలో 


వెలుగు లేని నా దేవాములోనె 
వెలిగి గోపుర (ప్రాకారాలు 
రూవులేని నా ఆత్మాలయము 
ఊపించెను శ్రీకారాలు 


వినిదించెను ఓంకారాలు 


105 


పురుషోత్తముడు 
వురుషోత్తముడు వెలసిన 
వూరీ క్షేత్రం 

తూరపు తీరం తెరచిన 
తారకనేత్రం ! 


సోదరీ సోదరులు 

సుభద బలభదులు 
తోడునీడగా వెలసిన 
నీలమాధవుడు - లీలావతారుడు 


గిరిజనులు వురజనులు 
రారాజులు నిరు పేదలు 
ఆబాలగోపాలం 
ఆరాధించే దైవం 

అఖిల జగన్నాధుడు 


అడవిచెట్టు బోదెనుండీ 

భక్త కలాళక్తితోడ 

తొడుకున్సు అమృత స్ఫూర్తి 
తురీయ చేతనమూర్తి 
పరాత్సరుడు - శివంకరుడు 
శుభంకరుడు - నుదర్భనుడు 


నింగిని నెలను కలిపే 

శృంగాలయ వానుడు 

దేశ విదేశాల చేరదీ సెడి 

నుగుణ ఎలానుడు 

పురుషోత్తముడు వెలనీనా పూరీ క్షేత్రం 


106 


సుఖ సంపదే వర్ధిని | 


నుఖ నంవదే వర్ధిని 
సుందర కపర్టినీ 
కరుణా దీక్రణధథునీ 
కనక మహాలక్ష్మీ ! 


ఆది లక్ష్మి ధ్యాన లక్ష్మ 
ధైర్యలక్ష్మి, గోపిలక్ష్మ 
విజయలక్ష్మి ఎద్య లక్ష్మ 
వరిమిత నంతానలక్ష్మి 
మితిలేని ధనలక్ష్మీ 
అష్టలక్షులను, కొలిచి 
నట్లే నిను కొలిచినబో ! 


ఎడుకొండ లెక్కలేని 

ఏ గుడులకు చేరలేని 
భక్తులు నిను అమ్మా! అని 
భజయించిన చాలుగదా 
కోరుకును మొక్కు లన్సి 
తీర్చెదవు ఓదార్జెబవు 


కుచేలులు నినుకొలచి 

కుబేరులౌతున్నారు 

జానపదులు నిను తలచి 

జ్ఞానవిదులు అయ్యరు 

ఆ బాల గోపాలం అమ్మా! అని నిను పిలుచుచూ 
ఆత్మానందంలో వరమాత్మను దర్శించేరు 


107 


నా కన్నులు చెమ్మగిల్లె 
నా కన్నులు బెమ్మగిల్లె 

నీ కోవెలలో 

నా కోరిక లీడేరెను 

నీ నన్ఫిధిలో - 


ఆశలతో నీ కొండకు 
మోసుకొని తెచ్చిన 
మొక్కుబడుల మూటలు 
మందువోలె కరిగిపోయె 
దించగానే నీ ముందట 


బదువులెన్సీ చదువుకున్లు 
సమాధానములు దొరకని 
దైళ్ళలు నిన్సడగాలని 
పట్టుబట్టి వచ్చాను 

నిన్సు చూచి చూడగానె 
అన్నీ మరచిపోయాను - 


తీరని తలవుల దాహం 
దార నుతులపై మోహం 
తీరిపోయె నా బిదాత్మ 
చేరగానే నీ ఒడిలో 

ఒడలు చెప్పలేని గుట్టు 
బయట వడెను నీ గుడిలో 


108 


వీధిలోన నీవే ! 


వరిలోన నివి, 

వినుఐిరిలోన నిన! 

ముజ్జగాలు పాలించే 

ముక్తేశ్వరి నీవే ! 

తేజోమయ పీఠి రాజరాజేళ్ళరి నీవే ! 


గుడిగుడిలో నీవే 

గుండె గుండెలో నీవే 

మింటిలోన నీవే 

ఇంటింటిలోన నీవే 

బురుజుపేటలో వెలనీన భువనేళ్వరి నీవే! 


దారివీవె, తేరువీవె 
చేరు గమ్య మీవే 
శ్రీకార ఓంకార 
చిదూవుము నీవే ! 
కల నీవే, నిజము నీవే 
కలకాలము నీవే ! 


తప్పేదో ఒప్పేదో 

చె ప్పేశారదావివే ! 

కలిమేదో లేమేదో 

తెలిపే లక్ష్మివి నీవే ! 

వావ పుణ్యముల ధర్మము 

చూవు భవానివి నీవే 

కరుణా సాగర తీరవు కనక మహాలక్ష్మీ నీవె! 


109 


ఏడుకొండల మీద ఎడాది ! 


ఎడుకొండల మీద 
ఎడాది పొడుగునా 
విరియు పర్వాల కన 
అరుదెంచెను ఉగాది / 


కొండకోనల నిండ 

కోవామని సోహమని 

కొసరిపాడే, కొత్త 

కోకిలము వచ్చినది 

బిత్రభానూదయ బైత్రమును తెచ్చినది 


అనుర్లళెళిర దష్ట 
'అలిపిరి” జీవులకు 

అభయ విభవము లిబ్బు 
ఆమనియె ఎచ్చేసె 


నవ్తగిరి శిఖరాల 

దీప్త కేతనమెత్తి 
అక్రయానంద 
బృందావనము ఎతెంచె 


బెట్టుచెమలు కూడ 
శ్రీకారములు చుట్టె 
రాలురప్పలు కూడ 
వూలగొడుగులు పట్టె 
నవజీవనావన తిరమలేళ్ళరునికి 
వరవనంతోత్సవము 

జరువవచ్భా ఉగాది ! 


110-/ 7 


వై! 


4 


nr 


| 
1 


af + 


ans 


rp 
ted ul 
న! ఖల 





కృతకర్త జె. బాపురెడ్డి తన సతీమణి శ్రీమతి 
' ౪ 
తిరుమలలో ఆధ్యాత్మ చింత్రనలో......... 





/ “ 


డా. జై. బాపురెడ్డి ఒక [.A.5. అధికారిగా ఎన్నో పద 
హించారు. అయినా సృజనాత్మక కవితా దృష్టి ఆయనను 
పరిపూర్ణ జీవితపథం మీద నడిపిసు స్తున్నది. 







ళీ 
ఏల gle 
MU Ere a, nh i 
lyn Thi By 
(| ళు 
yy A 
(1. 


జూబిలీ పబ్లికేషన్‌ 
later tna) 


|: 





